మార్గదర్శకులు 
(కొందరు మంచిమనుషులు పరిచయాలు 
గౌరవ్‌ 
సత్యాద్విత్‌ ప్రచురణలు 
పిఠాపురం 
జూన్‌ 04, 2024 
కాపిలెఫ్ట్‌ 
సర్వహక్కులు సమాజానివి 

మూల్యం 

అమూల్యం 
వివరాలకు 


gouravmeka@gmail.com 


గ్‌ స 


అంకితం 


పొలస్సీనా ప్రజలకి 


యుందుమాట 


మనిషెలా ఉండాలో నమూనా గా జీవించేవారు సమాజంలో ఎప్పుడూ 
కొందరుంటారు. వాళ్ళనే “మార్గదర్శకులు” అంటాం. అంటే అందరూ అదే 
దారిలో నడుస్తారని కాదు. నమ్మిన దాని పట్ల అచంచల నిబద్ధత తో 
ఆచరించారని మాత్రమే.అలా పదిమందికి మంచి కాగలిగే ప్రయత్నాలు ఎవరు 
చేసినా ప్రజాహితులే, సమాజానికి సన్నిహితులే. సగటు మనిషికి స్పూర్తిదాతలే. 
నిజానికి ఇందులో అందరూ స్థితిమంతులేం కాదు. ఐనా, ఉపకారం చేయాలనే 
సంకల్పంఉన్న స్థితి నుంచి రాదు.ఉన్నత మనస్తత్వం ఉంటే మాత్రమే వస్తుంది.ఉ 
ద్యోగాలు, వ్యాప కాలు కాదు, ఉద్దేశాలు, ఉద్యమాలని ఎంతో కొంత అధ్యయనం 
చేస్తేనే తెలు స్తుంది. మనసు లో అనుకున్న మంచిని మౌనంగా ఆచరణలో పెట్టి 
పని చేసుకుపోయే వారెందరో . అలాగని అందరి గురించి సేకరించడం కూడా 
కష్ట సాధ్యమైన విషయం. ఎందరో కృషీవలుల ఫలితాల్ని ఈరోజు మనం 
అనుభవిస్తున్నాం అనే స్పృహ తరాలకు అందజే యడమే మన పరిమిత కర్తవ్యం 
కావాలి. అందులో భాగంగా వివిధ సామాజిక శ్రేణుల్లో కృషి చేసిన కొందరు 
వ్యక్తుల్ని గురించి సామాజిక మాధ్యమాల్లో గతంలో చేసిన పరిచయాల గుచ్చమిది. 
ఇందులో కొద్దిమంది గురించి గతంలోనే ఏదో సందర్భంలో రాసి ఉన్నాను. లేదా 
ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు. ఐనప్పటికీ, సామాజికంగా వారి కృషిని గురించి ఏ 
తరానికా తరం తెల్సుకో వాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ పాత కొత్తల కలయికగా ఇది 
గుది గుచ్చడం జరిగింది. ఇది చదివిన ఏ ఒక్కరైనా జీవితంలో ఒక మంచి నిర్ణయం 
తీసుకోవాలనేదే మా ఆకాంక్ష అందులో భాగంగా అడపా దడపా చేస్తూన్న ఈ 
అక్షర వ్యాసంగాన్ని అర్ధవంతమైన విధంగా మల్చుకునే క్రమంలో వేస్తున్న ఈ 
అడుగులకుగల లక్ష్యాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ, ఈ చిన్ని పొత్తం ఆ లక్ష్యం దిశగా 
సాగే పయనంలో చిరు భాగమని ప్రకటిస్తూ కృతిలోకి ఆహ్వానం పలుకుతున్నాను. 
అక్షరదోషాలకు, వాక్య సమన్వయ లోపాలకు బాధ్యత నాదే. 


గ్‌ భావోద్యమాలకో బ్రాండ్‌ అంబాసిడర్‌ 1 


(రావెల సోమయ్య గారి 88 వ పుట్టినరోజు 


బక్క తెలుగులోనే కాదు, మొత్తం 
దేశంలోనే సోషలిస్టు యోధుడు రామ్‌ |! 
మనోవార్‌ లోవొయాకి అత్యంత 
నన్నిపాతుల్లో ఆయునొకరు. 
మహామానవవాద తత్వవేత్త, భారతీయ 
కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు యం. 
యన్‌. రాయ్‌ సహచరి ఎలెన్రాయ్‌ తో 
ప్రశ్నోత్తరాలు జరిపిన వారాయన. ప్రఖ్యాత మార్కిస్టు మానవతావాద మేధావి ఎరిక్‌ ఫ్రామ్‌ 
తో ఉత్తరప్రత్యుత్తరాలు నడిపిన ఏకైక తెలుగు బుద్దిజీవి. తెలుగులో మొదటి మహి మార్చిస్టు 
చరిత్ర కారుడు, కులనిర్మూలన పరిశోధకుడు డా. కె. బి. కృష్ణ ఫొటోని అమెరికా వెళ్ళి మరీ 
సంపాదించి మనకందించిన క్రియాశీలి. స్వాతంత్రో ద్యమం మొదలు సోషలిస్టు ఉద్యమం 
వరకూ, కమ్యూనిజం నుండి హేతువాదం వరకూ, మహాత్మా గాంధీ నుంచి స్వామి వివేకానంద 
దాకా సాధికారి కంగా ఆయన స్పందించలేని అంశం లేదు. ఎమర్జెన్సీ దుర్మార్గానికి బలైపోయిన 
ప్రఖ్యాత తెలుగు కవి పఠాభి సహచరి, మానవ హక్కుల ఉద్యమశీలి, సోషలిస్టు స్నేహలతారెడ్డి 
స్మరణలో మహిళా సాధికారిక సంచికను తీసుకొచ్చిన మహా వ్యక్తి వ్యాపార దృక్పధంగల 
సంస్థలేవీ దాని ప్రచురణకు ముందుకు రాకపోతే సుమారు ఏభై ఏళ్ళ క్రితమే ఏకంగా, 
“లోహియా విజ్ఞాన సమితి” స్థాపించి పదుల సంఖ్యలో విలువైన గ్రంథాల్ని ప్రచురించిన 
వారాయన. రావెల సోమయ్య, అరుణ దంపతుల్ని (ప్రేమగా ప్రస్తావిస్తూ రాసిన వాక్యాలు 
కళాతపస్వి సంజీవ్‌ దేవ్‌ ఆత్మకథ తుమ్మపూడి” ఉద్ధంథంలో కూడా చూడొచ్చు. ఆయనతో 
పరిచయం దానికదే ఒక విజ్ఞాన సంద్రం. ఆయనతో ప్రయాణం ఎడతెరిపి లేని విలువల 
ప్రవాహం. ఆయనతో స్నేహం ఆర్టతతో కూడిన జీవిత మధురానుభవం ! 

ఆయనే రావెల సోమయ్య ! 

సుమారు పదేళ్ళ నాటి సంగతి. లోక్నాధూ, నేనూ ఆయనింటికి వెళ్లాం, ఇంటర్వ్యూ 
కోసం.ఆ మధ్యాహ్నానంతర వేళ, చిరు గాలుల ఆస్వాదనలో డెబ్బెకి పైబడ్డ వయసులో 
సైతం ఆ పెద్దాయన విజ్ఞాన విసృతికి ఆశ్చర్య పోయాను. వెళ్ళిందా యన ఇంటర్వ్యూ 
కోసమైతే, జరిగింది నా ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆయనతో చేసిన గొప్ప ప్రయాణం అఖిల 
భారత సోషలిస్టు సంఘాల సమావేశం ముంబై కి ఇద్దరం మరొక ఇద్దరితో కల్సి వెళ్ళడం. 


జీవితంలో అదో గొప్ప అనుభవం. (ఆ ఫొటోలేవీ లేవు కానీ ఎన్నడో జై భారత్‌ భ్‌! 
లో కీ. శే. జనార్దన రెడ్డి, రామదాసు నేనూ సోమయ్య గారూ ఉన్న ఫొటో దొరికింది) 
అలా తర్వాత కాలంలో మహారాష్ట్ర నుండి బీహార్‌ వరకూ ఎన్నో విలువైన సమావేశాలకి 
నన్ను ఏరి, కోరి, పోరి పంపించేవారు. చంపారన్‌ శతజయంత్యుత్సవ సందర్భం గా 
ఆరేళ్ళ క్రితం సోమయ్య గారి సంపాదకత్వం లో , నా అనువాదంగా వెలువడిన రైతు 
మహోద్యమ ప్రత్యేక వ్యాస సంకలన గ్రంథం ఎప్పటికీ విశిష్టమైనదే. దాని ప్రచురణ 
మొదలు, శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయంలో చేసిన ఆ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం 
వరకూ అంతా ఆయనే దగ్గరుండి జరిపించారు. అబ్బాయీ... అంటూ (ప్రేమగా పిలిచే 
ఆయన వాత్సల్యం నా వరకూ నాకో బలం. నాకు తాత వరసయ్యే తిలక్‌ గారికి మిత్రులై 
ఉండి నాతో కూడా అంతే సన్నిహితంగా ఉండే ఒకే ఒక వ్యక్తి రాష్ట్రలో బహుశా సోమయ్య 
గారేనేమో ! 
ఇంటికి పిలిచి మరీ ఎంతో విలువైన లోహియా సమగ్ర రచనా సంపుటాలు, నార్ల 
సమగ్ర సాహిత్య సంపుటాలు, ఇంకా ఎన్నో విలువైన గ్రంథాలు ఇచ్చారు. ఇంటికెళ్ళిన 
వారిని ఉత్త చేతులతో పంపకుండా ఏదో మంచి పుస్తకం ఇస్తుండే వారు. ధిక్కార స్వరాల్లో 
అద్భుతమైన ఆయన ఇంటర్వ్యూ మొదలు ఆయన వాయిస్‌ రికార్డులు కూడా అప్పట్లో 
చేసాను కానీ అవెక్క డున్నయో కనబడటం లేదు. ఐనా, మిత్రులు చేసిన ఇతర వీడియోలు, 
రికార్డు చేసిన ఇంటర్వ్యూ లు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. వాటి మాటెలా ఉ 
న్నా పదుల సార్లు ఆత్మీయంగా, అన్యోన్యంగా మేం మాట్లాడు కున్న సందర్భాలు ఉ 
న్నాయి. 2002 లో పూనా కేంద్రంగా మధూ దండావతే ఆద్వర్యంలో ఏర్పడిన సోషలిస్టు 
ఫ్రంట్‌ కి తెలుగు రాష్ట్రాల కన్వీనర్‌ గా సోమయ్యగార్ని ఎన్ను కున్నారు. ఆ సందర్భంగా 
సంస్థ చిహ్నం (ఐకాన్‌) సోషలిస్టు ప్రముఖు లందరితో తయారు చేసారు. అందులో పట్టుబట్టి 
డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ చిత్రాన్ని కూడా ఇన్మూడ్‌ చేసింది సోమయ్య గారే. ఆయన FB 
ఫ్రొఫైల్‌ వెనుక కనిపించే పెయింటింగ్‌ అదే. అంతేకాదు, గాంధీ, లోహియా, రాయ్‌, 
అంబేద్మర్‌ వంటివారి సమగ్ర రచనలతో పాటు అనేక విశిష్ట గ్రంథాలూ, పత్రికల్ని 
చదవాలనుకునే వారికి అందుబాటు లో Lohiatoday అనే అద్భుతమైన వెబ్‌సైట్ని కూడా 
స్టేట్స్‌ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి సహకారంతో సోమయ్య నిర్వహిస్తున్నారు ! 
ఐతే, ఇంత మాత్రంలోనే నేను ఆయన్ని సోషలిస్టు అంబాసిడర్‌ అనలేదు. వీటన్నిటినీ 
మించి ఆయన చేసిన ఒక గొప్ప కార్యముంది. అది భారతీయ ప్రత్యామ్నాయ భావోద్యమాల్లో 
రెండు విళశివ్చవైన సైద్ధాంతిక బభావజాలాలకి అనునంధాన కర్తగా 
వ్యవహరించగలగడం. తిరుగులేని సోషలిస్టు పార్టీ యోధుడయిన రామ్‌ మనోహర్‌ 
EN 4 
ra 


హో ల 
లోహియాకు హ్యామనిజం గురించీ, అలాగే, ఎదురేలేని హ్యూమనిస్టూ, మహా మానవవాది 


రాయ్‌ సహచరి, ధీరవనిత ఎలెన్‌ రాయ్‌ కి సోషలిజం గురించిన యత్త్సాల్ని స్థూలంగా 
పరిచయం చేసే ప్రయత్నం చేయడం. ఆ మేరకు ఆయా ప్రచురణల్ని ఇరు పక్షాలకీ 
పంపించి వారి స్పందన కోరడం. నాటి వ్యవస్థలో వాళ్ళిద్దరూ కేవల వ్యక్తులు కాదు. తమ 
శక్తిమేర మార్పుకు మాధ్యమంగా మారి పని చేస్తున్న శక్తి శిబిరాలు. అలాంటి రెండు 
చారిత్రక పక్షాలకి సైద్ధాంతిక సంధాన కర్తగా వ్యవహరించడం ఆషామాషీ వ్యవహారం 
కాదు. కాని, దానిని సాధ్యం చేసిన ఘనత సోమయ్య గారికే చెల్లింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ 
రాం మనోహర్‌ లోహియా స్వయంగా సోమయ్య గారిని ఉద్దేశిస్తూ 65 ఏళ్ళ క్రితం రాసిన 
లేఖ అందు చేతనే చారిత్రక ప్రాధాన్యత కలిగినదని నా అభిప్రాయం. 5602116 దృక్పధంతో 
ఇలా ఆ రెండు ప్రత్యామ్నాయ వైధానిక పద్ధతుల్ని అనుసంధానం చేయగలి గేంతటి స్థాయీ, 
సామర్థ్యం ఉన్న వ్యక్తి తెలుగులో సంగతలా ఉంచి, దేశంలో కూడా మరే ప్రాంతంలోనూ 
మరొకరు ఉన్నట్టు నాకు తెలీదు ! 

సమాజం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక్క సారైనా కలవాలి. సామాజిక 
కార్యకర్త గా కొనసాగే ప్రతి వాళ్ళూ తప్పని సరిగా వీలు చూసుకు నయినా ఆయనతో 
ముచ్చటించి రావాలి. అప్పట్లో హైదరాబాద్‌ వెళ్ళిన అనేక మంది మిత్రులకి వాళ్ళింటికి 
వెళ్ళి కలిసి రమ్మనమని చెప్పేవాడ్ని. అలా కల్సిన వారందరూ నాకు కృతజ్ఞత చెప్పినవారే. 
కోవిడ్‌ తర్వాత ఈ మధ్య కాలంలో ఇద్దరి ఆరోగ్యాలు పాడయ్యాయ్‌. అప్పుడప్పుడు ఫోన్లో 
పలక రిస్తుంటే ఒకనాడు తీవ్ర స్వరం తో ఈ దేశ భవిష్యత్తుని గూర్చి గర్జించిన ఆ గొంతేనా 
ఇంతగా బలహీనపడింది అనిపించి ఆపుకోలేని దుఃఖం వచ్చేస్తుంది. ముంబై నుండి 
వచ్చాక హైదరాబాదులోతప్పా ఇంకెక్కడికీ పెద్దగా వెళ్ళలేదని చెబుతూ నా ఉనికిని నా 
కంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి ఆయన. తన వల్ల అయ్యే ఏ పనైనా సరే వెంటనే స్పందించే 
ఆయనకి 88వ జన్మదిన శుభా కాంక్షలు ఈ విధంగా పరోక్షంగా చెప్పడంనా అసమర్థ 
తకి సంకేతం అనిపిస్తుంది. కొత్తగా ఏర్పడిన పరిమితులు అవకాశాల్ని కుదించిన సందర్భాల 
లో అసహాయతకి కారణాలు అన్వేషించడమే సరిపోతోంది ! 

అరుణ గారు కూడా చిన్న వ్యక్తి కాదు. మొదటి సారి నేను వెళ్ళినప్పుడు అరమరికలేవీ 
లేకుండా ఆయన్ని “బావి అని పిలుస్తుంటే ముచ్చటేసింది. “నన్ను ఆవిడే పోషిస్తోంది, ఆమె 
వల్లనే నేను కొద్దోగొప్పో మంచి చేయగలిగా'నని చెప్పేంత తెగువ ఆయన సొంతం. 
వారిరువురిది అన్యోన్య బంధం. నేనూ, ఆంటీ కలిసి లోహియా గారి విషయంలో ఆయన్ని 
దెప్పి పొడుస్తుంటే ఇద్దర్నీ కలిపి కోప్పడేవారు. లోహియాకి సంబంధించీ, సోషలిస్టు 6 
ద్యమానికి సంబంధించీ, నాటి రాజకీయ, సాంఘిక పరిణామాలకి సంబంధించీ ఆయన్ని 
EN 4 
ననన ఇ 


ఒక్కసారి కదిలిస్తే, ఇకది పెను ప్రవాహమే. అనూహ్యమైన మలుపులు, అమితమైన 
వెలుగులతో మనల్ని తనతో పాటూ తోడుకొనిపోయి ఉరికించి, పరిగెత్తించి, ఆలోచింపజేసి, 
ఆవేశంతో ఆచరణ లోకి దూకించిగాని వదలదా వ్యక్తిత్వ ర్సురి. లోహియా బయోపిక్‌ 
“అంబాసిడర్‌ ఆఫ్‌ సోషలిజమ్‌” అని ఒకావిడ తీసారు. సోమయ్య, అరుణల ఇంటర్వ్యూలు 
కూడా అందులో ఉన్నాయి. ఎందుకనో అది నెట్‌ లో అందుబాటులో లేదు. లోహియా 
సంగతలా ఉంచి, నా వరకూ నాకు సోమయ్య గారు తెలుగులో భావోద్యమాలకు ఒక 
(బ్రాండ్‌ అంబాసిడర్‌ ! 

(స్పూర్తిదాయక ఉద్దేశమేకానీ బ్రాండ్‌ పదం పట్ల నాకున్న అభిప్రాయం వేరు. ఈ 
మాత్రం రాసిన దానికే ఆయన్నుంచీ ఎలాగో నాకు చీవాట్లు తప్పవు కానీ తెలుగు రాష్ట్రాల్లో 
ఆయనకున్న ఎంతోమంది అభిమానులు, హితులు, స్నేహితుల ఆద్వర్యంలో నేను స్వయంగా 
వెళ్ళి వాళ్ళింట్లోనే చిన్న కార్యక్రమం నిర్వహిద్దామని ప్లాన్‌ చేసుకున్నాను. కానీ, ఎప్పట్లాగే 
అవలేదు. నగరంలో ఉన్న మిత్రులు, ఆయనను ఎరిగున్న శ్రేయోభిలాషులు ఈరోజు ఇబ్బంది 
కలిగించ కుండా ఆయన నుండి రెండు మంచి మాటలు వినడం, వీలైతే ఓ రెండు మంచి 
మాటలు ఆయనతో మాట్లాడటం చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. పుట్టినరోజు 
సందర్భంగా భావోద్యమాల్లో నేను విష్‌ చేస్తే 52006 10 ౫౦64 అని చెప్పదగ్గ ఏకైక వ్యక్తి 
గురించి అయినంతలో సంక్షిప్తంగా పరిచయం చేస్తూ, ఆ దంపతులు అనారోగ్యం నుండి 
కోలుకుని మా తరాలకి మరింత స్పూర్తిని అందిస్తూ, ఆనందంగా, ఆరోగ్యంగా మరింత 
కాలం గడపాలని మనస్పూర్తిగా ఆశిస్తూ రావెల సోమయ్య , రావెల అరుణ గారికి ప్రేమతో 
ఈ చిన్న రైటప్‌ !) 


జ ఇ 
ఆయనో అవిశ్రాంత కార్యాచరణ! 


(డా. చెలికాని స్టాలిన్‌ 80 వ పుట్టినరోజు 


ఆయనది వైద్యవృత్తి. మనుషులకి వచ్చే రోగాలతో 
పాటు సమాజంలోని జాఢ్యాలకి కూడా వైద్యం చేస్తారు. 
తెలుగు రాష్ట్రాల్లో ప్రజాతంత్ర ఉద్యమాలకి 
చిరవరిచితులు. వామవక్ష అభ్యుదయ సంఘాలకి 
పెద్దదిక్కు ఎక్కడే మంచి పని జరిగినా నిస్సంకోచంగా 
చేయూత నిచ్చే గొప్ప అండ. ఆయనే డాక్టర్‌ చెలికాని 
స్టాలిన్‌. డాక్టర్‌ చెలికాని రామారావు , కమలమ్మల 
దార్శనిక వారసత్వానికి ఒక చింతనాత్మక ప్రతీక. 
సమాజం కోసం ఎందుకు ఆలోచించాలనే వారికి 
తిరుగులేని సమాధానం ఆయన జీవితం.జూన్‌ 25, 
1944 లో జన్మించిన స్టాలిన్‌ గారి చదువు కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో 
సాగింది. విద్యార్థి దశలోనే ప్రగతిశీల భావాలతో మమేకం ఐన ఆయన తెలుగునాట 
అనేకమంది ప్రజా నాయకులతో సన్నిహితంగా మెలిగారు. కంభంపాటి సత్యనారాయణ 
మొదలుకొని ఏటుకూరి బలరామమూర్తి గారి వరకూ, వావిలాల గోపాలకృష్ణయ్య నుండి 
పుచ్చలపల్లి సుందరయ్య గారి వరకూ, చండ్ర రాజేశ్వరరావు గారితో ప్రారంభిస్తే, మోహిత్సేన్‌ 
గారి దాకా మనం కదిలించాలే కానీ ఎన్నో అపురూప అనుభవాలు ఆయనవి. మానవ 
జీవన విధానాన్ని సుసంపన్నం చేసే మార్గంగా మార్చిజాన్ని ఆచరణాత్మకం చేయాలనేదే 
ఆయన నిరంతర తపన ! 

ఆ రచనాత్మక పేరణతోనే ఎన్నో బృహత్తర కార్యక్రమాలు రూపొందించారు. ఎందరో 
రచయితలు, బుద్ధిజీవుల రచనలు బయటకు రావడానికి సహకరించారు. ఎన్నో విలువైన 
ప్రజాహిత సిద్ధాంత (గ్రంథాల్ని ప్రచురించారు. అనేక సభలు, సదస్సులు, సమావేశాలు, 
చర్చా వేదికలు నిర్వహించారు. మౌన సంస్కృతికి భిన్నంగా ప్రజల్లో ప్రశ్నించే చైతన్యం 
పెంపొందిం చడానికి సైన్స్‌ ప్రచారాన్ని ఉద్యమంగా చేపట్టారు. కార్మికసంఘాలకి ప్రాతినిధ్యం 
వహించారు. శ్రమదోపిడీ నుండి పరాయీకరణ వరకూ, క్రోనీ కేష్టిలిజం మొదలు కల్చరల్‌ 
హెజిమొనీ దాకా అనేక అంశాల్లో వినూత్న కార్యక్రమాలు రూపొందించారు. ఇవన్నీ కాకుండా, 
కీ. శే. డాక్టర్‌ చెలికాని రామారావు మెమోరియల్‌ కమిటీ స్థాపించారు. సుమారు నాలుగు 
దశాబ్దాలుగా ప్రతీ ఏటా ప్రముఖుల్ని ఆహ్వానించీ, సమకాలీన సామాజిక రాజకీయ 
EN 4 
ఎనన ల 


గ్‌ Ss 
సాంస్కృతిక సమస్యల పై బహిరంగ సభలు ఏర్పాటు చేసి, విశిష్ట ఉపన్యాసాలను 
ఇప్పిస్తున్నారు. వీటన్నింటి వెనుకా బలమైన ఆయన భావజాల ప్రభావం ఉంది. నిర్మాణా 
త్మకమైన తాత్విక దృక్పథం ఉంది. అణగారిన వర్గాల ప్రజలకి న్యాయం జరగాలనే ప్రగాఢమైన 
ఆకాంక్ష ఉంది. అన్నింటికంటే ప్రధానంగా స్వతంత్రాలోచనా శైలి ఉంది ! 

అదే ఆయన వ్యక్తిత్వానికి విస్ఫృతి చేకూర్చింది. విశాల దృష్టిని కల్పించింది. సాహిత్య 
అధ్యయనం, కళాత్మక అభినివేశం, క్రీడల పట్ల ఆసక్తి సైద్ధాంతిక నిబద్ధత వంటివి తాత్మాలిక 
రాజకీయ నిర్మాణచట్రంలో నుంచి ఒక రకంగా ఆయన్ని కాపాడాయి. దాంతో అన్ని 
ప్రగతిశీల శక్తుల్లోని మంచినీ స్వేచ్చగా స్వాగతించేందుకు అవకాశం వచ్చింది. పార్టీలకి 
అతీతంగా హృదయంతో స్పందించి నిర్ణయాలు తీసుకోగల పంథా అలవడింది. 
ఎవరొప్పుకున్నా లేకున్నా డా. స్టాలిన్‌ గారికి ప్రజా క్షేత్రంలో విలక్షణ స్థానం కల్పించింది 
ఈ లక్షణమే. సాయంకోరి వచ్చే వారికి భరోసాను ప్రసాదించే ఆ వైఖరే బహుశా ఆయన 
బలమూ,బలహీనత. ఒక దశలో కావాలను కుంటే ఏ వామపక్ష పార్టీలోకూడా అత్యున్నత 
పదివికి తీసిపోని విధంగా దక్కే స్థానాన్ని కూడా కాదనుకుని దాదాపు ఆరు దశాబ్దాలుగా 
సాధారణ కార్యకర్తలతోనే తన పయనాన్ని నిర్ణయించుకోవడం కార్యాచరణ పట్ల ఆయనకి 
ఉన్న స్పష్టతకి చిహ్నం ! 

అందుకనే స్మారక కమిటీ ఆద్వర్యంలో ప్రచురించే ఏ గ్రంథమైనా ఉచితంగానే 
అందించాలనే నియమాన్ని అనుసరించి, డా.చెలికాని రామారావు గారి పార్లమెంటు 
ప్రసంగాల్ని తెలుగు చేయించి గ్రంథంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు, 
స్మారక కమిటీ ద్వారా నిర్వహిస్తోన్న సమావేశ ఉపన్యాసాల్ని వ్యాసాల రూపంలో ముద్రించారు. 
ప్రముఖ ప్రగతిశీల రచయిత రావు కృష్ణారావు గారు రచించిన సైద్ధాంతిక గ్రంథాలెన్నింటినో 
ప్రచురించారు. ఆకార్‌ పటేల్‌ 'హిందూ రాష్ట్ర ఉద్దంథాన్ని తెలుగులోకి ప్రత్యేకంగా 
అనువదింపజేసి విసృతంగా పంపిణీ చేసారు. ప్రముఖ అమెరికన్‌ రచయిత జాక్‌ లండన్‌ 
కథలు ప్రచురించారు. దాక్టర్‌ కవితా రావు గారి “లేడీ డాక్టర్స్‌” పుస్తకాన్ని అద్భుతంగా 
తెలుగు వారికి పరిచయం చేశారు . మద్యపాన నిషేధం కోసం, మూఢనమ్మకాల నిర్మూలన 
కోసమూ ఎన్నో సదస్సులు ఏర్పాటు చేశారు. పిల్లల్ని అలరించే మ్యాజిక్‌ షోలు, ఉ 
పాధ్యాయులు, మహిళలు, యువత కోసం ఆకర్షణీయమైన కార్యశాలల్ని నిర్వహించారు. 
తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారిగా సమాంతర సినిమాలతో, ప్రత్యామ్నాయ చిత్ర 
ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఇలా చెప్పుకుంటే పోతే అనేకం ఉన్నాయి ! 

చార్వాకలోకాయతాలు మొదలు నాస్తిక హేతువాద ఉద్యమాల వరకూ, మహాత్మాగాంధీ 


నుండి మహాకవి శ్రీశ్రీ వరకూ, బౌద్ధం నుండి బాబాసాహెబ్‌ అంబేద్మర్‌ వరకూ విభిన్న 
మీ wl 
te W410 


గ్‌ S 
మార్గాల పట్ల ఆయనకి ఉన్న అవగాహనే ఇంత వైవిధ్యమైన కార్యాచరణకి బలాన్ని 


చేకూర్చింది. భారతీయ తాత్విక చింతనను విమర్శనా త్మకంగా పరిశీలించే తర్మబద్ద 
ధోరణే, మార్చిజాన్ని కేవలం ఆర్థికతకే పరిమితం చేయకుండా, సాంస్కృతిక వికాసోద్యమానికి 
దోహదం కాగలిగే దృక్పథాన్ని ఆయనకి కలిగించింది. సకల మానవ జీవనరంగాల్ని 
సుసంపన్నం చేసే మహోన్నతమైన సిద్ధాంతాన్ని మూస పద్దతిలో కాకుండా విశాల కోణంతో 
చూసినప్పుడు మాత్రమే అసలైన సారం అర్ధమవుతుందనేది ఆయన వాదంలోని బలం. 
అందుకే, రాజకీయ వివాదాల కంటే కూడా సైద్ధాంతిక సంవాదాలే ఎక్కువ జరగాలంటారు. 
నిజమైన సామాజిక పురోగతి నిష్కామ కర్మ వంటిదనీ, దాంతోనే పురోగతి సాధ్యమని 
ఆయన భావిస్తారు. భావితరాలకు పటిష్టమైన భావజాల నిబద్దతను అందించడమే 
భావోద్యమాల లక్ష్యమంటూ ముక్కుసూటిగా చెబుతారు ! 

ఎల్లప్పుడూ శ్రమజీవుల పక్షం వహిస్తూ కుల, మత, వర్ణ, లింగ అసమానతల్ని నిరసిస్తూ 

ఎలుగెత్తే గొంతులకి భరోసా కల్పిస్తారు. ఈ వయసులో కూడా అలుపెరుగకుండా 
సుదూర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకి హాజరవుతారు. రేపటి తరాలైన పిల్లలు, 
యువతరం, మహిళల్లో కొరవడుతున్న సామాజిక స్పృహ పట్ల శ్రద్ధ పెట్టాలంటారు. చాప 
కింద నీరులా వ్యాపిస్తున్న పేద, ధనిక వ్యత్యాసాలు, మతోన్మాద అసహన రూపాలు, పౌర 
సమాజంలో నెలకొన్న నిర్లిప్తత గురించి అవకాశమున్న ప్రతీ వేదిక మీద ఆందోళన 
వ్యక్తం చేస్తారు. ప్రతీ ప్రత్యామ్నాయ ప్రయత్నాన్నీ తనవంతు ప్రోత్సహిస్తారు. అలా ఆశనే 
ఆయుధంగా చేసుకుని ముందుకు సాగిపోయే ఆయన ఎందరికో ఉత్తేజాన్నిచ్చే ఒక ప్రవాహ 
స్పూర్తి. మరి అలాంటి ప్రజాతంత్ర ్రవంతుల్ని కాపాడుకోవడం, కొనసాగించడం ఈ 
రోజు ప్రగతిశీల ప్రజా ఉద్యమ అభ్యుదయ శ్రేణులు అన్నింటి కర్తవ్యం. అందులో భాగమే 
ఆయన విశిష్ట వ్యక్తిత్వం గురించిన ఈ చిరు పరిచయం ! 

(చిన్నపాటి కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేశాను కానీ భార్య కీ శే. రేణుక 
గారి జ్ఞాపకాలు చుట్టుముడతాయని, ఫ్యూడల్‌ సంస్కృతనీ, ఆయన ససేమిరా అనడంతో 
అది విరమించుకుని మాటన్నా పడడానికి సిద్దపడి ఇదిలా రాసాను. వివిధ కార్యక్ర మాలలో 
వామపక్ష మేధావులు కోబాడ్‌ గాంధీ, ఇంకా ప్రముఖ గాంధేయవాది కోడూరు శ్రీరామమూర్తి, 
తదితరులతో ఆయన చిత్రాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిన్న రైటప్‌. ) 


te HHH 


” శతవసంతాల సోషలిస్టు - జి.జి. పారిఖ్‌! 


(వందేళ్ళ పుట్టిన రోజు శుభాకాంక్షలు !! ) 
పెద్దలు, సోషలిస్టు ప్రముఖులు జి. జి. పారిఖ్‌ 100 శ 
వ జన్మదినం. పారిఖ్‌ స్వాతంత్ర్య సమర యోధుడు. 
ఆశయ నిబద్ధత కలిగిన గాంధే యవాది. తారా అనే 


(గామంలో యూనవ్‌ మెవారాలీ సెంటర్‌ ద్వారా 
దేశవ్యాప్తంగా ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తు 


న్నారు. ఎన్నోతరాలకు అవిరామంగా స్పూర్తిని అందిస్తున్న 
వ్యక్తి. గతంలో ఆయన 90వ పుట్టినరోజు కేవల వేడుకగా 
కాకుండా దేశంలో ఉన్న సామాజిక చైతన్య సంఘాల 
న్నింటినీ ప్రత్యేకంగా ఆహ్వానించి రూపొం దించారు. అలా 
అప్పట్లో సోమయ్యగారితో ఒక గొప్ప జ్ఞాపకం ముంబై 
ప్రయాణం ! 

తర్వాత వివిధ చారిత్రక ప్రాధాన్యత కలిగిన అనేక సభలు, సమావేశాలకి ముంబయి, 
పూణే ఒక్కడ్నే వెళ్ళొచ్చెవాడ్ని, మతోన్మాద ఆధిపత్య పాలనాకాలంలో ప్రశ్నని ఒక ఆయుధంగా 
మల్చుకుని పనిచేస్తున్న లోకాయత్‌, సోషలిస్ట్‌ యూత్‌, రాష్ట్ర సేవా దళ్‌ సమాజ్‌వాది సమా 
గమ్‌ వంటి ఎన్నో సంస్థల కార్యక్రమాలు అలాగే పరిచయం. వెళ్ళొచ్చిన ప్రతీ సందర్భాన్నీ 
సారంతోసహా తెలుగులోని సామాజిక చింతనాపరులకు అందించేందుకు ఉత్సాహం ఉ 
డేది. ఇప్పుడా ఆసక్తీ, ఆ'శక్తీ' రెండూ సన్నగిల్లాయ్‌ ! 

మొన్నే బెంగాల్‌ని పలకరించి వచ్చాను. మళ్ళీ ఇప్పుడంటే ప్రయాణాలకు పరిస్థితులు కూడా 
అనుకూలించడం లేదు. కల్పించుకుని వెళ్ళేంత పరిచయాలూ, తీరికలూ కూడా కొనసాగడం 
లేదు. అనేక కారణాల వల్లా, వాళ్ళకుండే పనిఒత్తిడి, కార్యక్రమాల హడావుడి వల్ల కూడా 
ఇక్కడ్నించి ఎవరెవరు వెళుతున్నారో నాకు సమాచారం లేదు. అక్కడ్నుంచి కూడా ఆశా 
జనక వాతావరణం కనబడలేదు. సోమయ్య గారు అడిగిన ప్పటికీ ఈసారిక అవలేదు. 
బహుశా మొదటి సారిగా నా ప్రయాణం గూర్చి ఆయన కోరిక తీరలేదు ! 

ఒకనాడు ప్రత్యేకంగా పనిగట్టుకుని వెళ్ళి మరీ జి.జి. తో చేసిన ఇంటర్వ్యూలో అద్భుతమైన 
అమూల్యమైన అంశాలె న్నింటినో నోట్‌ చేసి మరీ దానిని పోగొట్టు కున్నందుకు నన్ను నేను 
ఎప్పటికీ క్షమించు కోలేను. ఎన్ని ఉజ్వల జ్ఞాపకాల్ని నా ముందు నవ్వుతూ పరిచారా యన. 
వాటిని అప్పటి కప్పుడే ఏదో రూపంలో తీసికొచ్చేసి ఉంటే బావుండేది. ఇప్పుడా 
సంఘటనలన్నింటినీ తవ్వుకునే ఓపిక లేదు కానీ జి.జి. కి నూరు వసంతాల ఈ సంతోష 
సమయంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిన్న రైటప్‌ ! 


iN a 
వాలు 


కోడూరి శ్రీ రామమూర్తి గారు 


(82వ జన్మదినోత్సవ అభినందన) 


ఆయనది ఎడతెగని స్నేహం, సుమధుర ప్రేమైక అజ be 
వాత్సల్యం, తారతమ్యాలు చూడని తత్వం, అద్వితీయ ( 

భాష్యం, మానవతా వాదం. తెలుగు కథా నేపథ్యం 
గురించి సాధికారికంగా విశ్లేషణ చేయగల సమర్థులు. i 
గాంధేయ భావాల పై తెలుగులో పదుల సంఖ్యలో | 
రచనలు చేసిన ఏకైక వ్యక్తి. రవీంద్రనాథ్‌ టాగూర్‌ నుండి 
మానవేంధ్రనాధ్‌ రాయ్‌ దాకా, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 
తో ప్రారంభించీ, షహీద్‌ భగత్‌ సింగ్‌ వరకూ విసృతంగా 
అధ్యయనం చేసిన వ్యక్తి. బెర్ట్రాండ్‌ రస్సెల్‌ ఆలోచనల 
ద్వారా ప్రభావితం అయిన మేధావి. వీటన్నింటికీ మించి 
తెలుగులో మాత్రమే కాదు, భారతీయ భాషల్లో ఎందులోను లేని విధంగా , “తెలుగు 
నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ.” ఆయన కృషిని ఎలుగెత్తి చాటిన అపూర్వ (గంథరాజం. 
ఆయనే మన, “కోడూరి శ్రీరామమూర్తి గారు” 
భారతదేశంలో లౌకికవాదం గురించిన చర్చకి తెరతీసినా, మనకు తెలియని మహాత్ముడు 
అంటూ గాంధీజీ గురించి కలంతో కొత్త కోణాల్ని ఆవిష్మరించినా, ఏడుపదుల వయసులో 
సైతం ఎందరినో ఆశ్చర్యపరుస్తూ భయమెరుగని ధీరుడు భగత్సింగ్‌, నిరంతర సత్యాన్వేషి 
యం.యన్‌. రాయ్‌ ల కోసం విసృతంగా శోధించి రచనలు చేసినా, పర్యావరణం 
మొదలుకొని ప్రజాస్వామ్యం వరకూ లోతైన అవగాహన పెంచే పుస్తకాల్ని కూర్చినా, 
వీటన్నింటికీ తలపెట్టుగా ఏకంగా, “స్వాతంత్ర్యానంతర యుగంలో వచన సాహిత్యం - 
సంప్రదాయము, ప్రయోగము” పేరిట తన వందలాది అద్భుతమైన వ్యాసాల్ని ఒక్క దరికి 
చేర్చి అముద్రిత పరిశోధనా రచనగా చేసినా, అవన్నీ అద్భుతమైన ఆయన కృషికి అక్షర 
రూపాలే |! 
స్వాతంత్రోద్యమ ప్రభావం మొత్తం కుటుంబ నేపథ్యంలోనే ఉండడంతో బాల్యం నుంచే 
దేశం పట్ల (ప్రేమాభిమానాలు ఏర్పడిన ఆయన తల్లి ఆలోచనావిధానంతో ప్రభావితం 
అయ్యారు. ఉత్తరాంధ్రలో కొన్నాళ్ళు అధ్యాపకుడిగా పని చేసి, రాజమహేంద్రవరంలో 
స్థిరపడ్డారు. తాను అనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా , సౌమ్యంగా, సోదాహరణంగా 
చెప్పడం కోడూరి ప్రత్యేకత. తెలుగులో ఆయన రచనలు ప్రచురించని సంస్థలు తక్కువ. 


న 


కాంధేయవాద ప్రధాన సంఘాల నుండి వామపక్ష కూటముల వరకూ, విజ్ఞాన వేదికల € 
నుండి విష్లవసంఘాల దాకా ఎందరికో ఆయన ఆప్పుడే. అందుకనే ఈ వయసులో సైతం 
ఆలోచనా విసృతి అబ్బురం అనిపిస్తుంది ! 

దాదాపు పదేళ్ళ క్రితం “విసృత స్వరాలు” పేరిట ప్రచురించిన గాంధేయవాదుల 
ఇంటర్వ్యూల పుస్తకానికి కోడూరి వారి ముఖాముఖి ఒక నిండుతనం. అలాగే, గతేడాది 
పుట్టిన రోజుకే అనుకుంటాను, స్టాలిన్‌ గారూ, నేనూ ఆయన్ని చూడటానికి వెళ్ళినప్పుడు 
మంచం మీద ఉన్న ఆయనతో సందేహిస్తూనే చెప్పాను, “దరిశి చెంచయ్య గారి కోసం 
ఒక సంకలనం చేస్తున్నాను. మీరేమైనా చెప్పగలరా? అని” ఆ పరిస్థితిలో కూడా కాదనలేదు. 
ఒక్క క్షణం కూడా ఆలోచించ కుండా రాసుకోండని ఒక పేజి లేని ఓపిక తెచ్చుకు మరీ 
చెప్పారు. మొన్న ఆ సంకలనం పుస్తకం తీసుకువెళ్ళి ఆయన చేతికిస్తే సంతోషంగా చెంచయ్య 
గారికి చరిత్రలో జరిగిన అన్యాయం గురించి ఎంతగా ఆవేదన చెందారో ఆ జ్ఞాపకశక్తికి 
డాక్టర్‌ గారూ, నేనూ స్థాణువులమైపోయాం ! 

ఇదికాదు నన్ను ఆశ్చర్య పర్చింది. ఒకపక్క ఆరోగ్యం బాగాలేక పోయినా నిరంతర రచనా 
వ్యాసంగం కొనసాగిస్తూ, ఆ రచనలకోసం అవసరమైన పరిశోధనా (గ్రంథాల్ని అనేక 
దేశాల నుండి పిల్లల ద్వారా తెప్పించుకుని మరీ శోధన చేయడం. భగత్‌ సింగ్‌ పుస్తకం 
కోసం అప్పట్లో భగత్సింగ్‌ తదితరుల కార్యక్రమాల కోసం బ్రిటీష్‌ ప్రభుత్వ రహస్య విచారణ 
విభాగం అందజేసిన నివేదకల్ని సంపాయించి అంతేసి లావు పుస్తకాలు బౌండు చేసుకు 
మరీ ఆయన అధ్యయనం చేస్తున్న తీరు చూసి అవాక్షై పోయాను. సాహిత్యం మొదలు 
సామాజిక సమస్యల వరకూ ఆయనకి ఉన్న అవగాహన, అధ్యయనశీలత, అంతకు మించి 
నేనంటే ఆత్మీయత వెరసి తెలుగు సాహిత్యంలో అరుదైన గాంధేయ వాద రచయితగా 
మిక్రులు, పెద్దలు కోడూరి (శ్రీ రామమూర్తి గారి గురించి ఆయన 82 వ పుట్టిన రోజు 
సందర్భంగా ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న ఈ పరిచయం ! 

(కెమెరా విజయ్‌ కుమార్‌ మాష్టారి ద్వారా అయిన మా పరిచయం స్నేహంగా మారి 
దశాబ్ధం దాటింది. ఇన్నాళ్ళలో ఎన్నో కార్యక్రమాలు ఆయనింట్లో నిర్వహించాం. భగత్సింగ్‌, 
రాయ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ ల కోసం ఆవిష్కరించిన ఆయన పుస్తకాలకి నేను వక్తని 
కూడా. అలాగే, మా ప్రచురణల్ని ఆయన దగ్గరకి తీసికెళ్ళి ఇచ్చి వారి విలువైన అభిప్రాయాలు 
కోరడం కూడా ఇన్నాళ్ళుగా చేస్తున్నాం. గోదావరి ప్రాంతానికి వచ్చే ఆలోచనాపరులంతా 
తప్పనిసరిగా ఆయనింటిని సందర్శిస్తారు. భార్య భారతి గారితో ఉంటూ శరీరం కదల్లేని 
పరిస్థితుల్లో సైతం జనాల మెదళ్ళని కదిలించే కలం బలంతో అవిశ్రాంత అక్షర సేద్యం 
చేస్తున్న ఆప్తులు కోడూరి శ్రీరామమూర్తి గారి గురించి ఇప్పటికిలా చిన్న రైటప్‌ !) 


షి a 
Hi! 


గ్‌ బహుజన హితం: మహోదయ అభిమతం 


(ప్రేమధామం : వేమారామం!) 

“| see his greatness not in 
speaking, not in thinking, 
but only in doing, in living%." 

- Hermann Hesse 

(Siddhartha) 

వేప కొండమీద రెండు దశాబ్దాల కృషికి 
నిలువెత్తు రూపం మైత్రేయి బుద్ధాశ్రమం (వేమారామం). 
యార్లగడ్డ జగదీశ్వర్రావు ఏ యాజరా ఏ మహోదయ 
తెలుగు నేల మీద ఏక వ్యక్తి సైన్యంగా చేస్తున్న 
సాంస్కృతికోద్యమానికి తిరుగులేని కేంద్రం అది. ‘State 
of Humanity పేరిట అక్షరాలా ఎనభై నాలుగడుగుల 
నడుస్తున్న బుద్దుని నిలువెత్తు విగ్రహం, భారీ అశోకచక్రం , ధ్యాన మందిరం, అంబేద్మర్‌, 
గాంధీ, భగత్సింగ్‌, వివేకానంద, ఫూలే, సావిత్రి బాయ్‌ ఫూలే, గురజాడ, శ్రీక్రిష్ట 
దేవరాయలు, మొదలైన మహనీయుల విగ్రహాల్నే కాకుండా వారి ఆదర్భాల్ని కూడా 
ఆచరించడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఆశ్రమం. కొండపల్లి సీతారామయ్య వంటి 
నక్సలైట్ల నుండి వావిలాల గోపాలకృష్ణయ్య వంటి గాంధేయవాదుల వరకూ అనేకమందితో 
అనుభవాలు పంచుకున్న మహోదయ కుల,మత, రాజకీయ పార్టీ లకి, సిద్ధాంతాలకి 
అతీతంగా మానవతే మార్గంగా మానవీయ, సామాజిక బాధ్యత తో, ప్రకృతి తో మైత్రీ, 
కరుణా, సహా నుభూతులే లక్ష్యం గా మంచి మానవ సమాజం కోసం పడ్డ తాపత్రయం 
కొద్దిగా చాదస్తమనిపించినా వినకుండా ఉండలేం. అద్భుతమైన కడియం పూదోటలూ, 
నర్సరీలు, ధవళేశ్వరం బ్యారేజి ఇంకా చుట్టూ విస్తరించిన మనోహరమైన ప్రకృతి అందాల్ని 
ఆస్వాదిస్తూ, అభిమానంగా మనకెక్కడ అసౌకర్యం కలుగుతుందోనని తన శక్తి మేరకు 
ఆతిథ్యం ఇచ్చే మహోదయ ని ఒక్కసారి కలవడానికి ప్రయత్నించండి. కాలాతీతంగా 
నాకెప్పుడూ ఆతిథ్యం ఇచ్చే ఆశ్రమం అది. అనేక సభలు, సమావేశాలు, వర్షాకాల 
సాయంత్రాలు, వేసవి రాత్రులు, శీతాకాలపు వెచ్చదనాలు, కాల్చుకుతిన్న తాటికాయలు, 
పుల్లటి చింతచిగురు , ఇంకా గోదావరి రుచులు ఇలా ఎన్ని జ్ఞాపకాల్నని పంచుకోను? 
అక్రమ కేసులు బనాయించి నన్ను వేధించిన రోజుల్లో అర్ధరాత్రి, అపరాత్రని లేకుండా 
ఆదరించిన ఆ ప్రేమ సౌధాన్ని ప్రేమతో ఇలా తల్చుకుంటూ, “గిణ/౦14100 in society 


must begin with revolution in your own thinking and acting“ అంటారు జిడ్డు 
కృష్ణమూర్తి. మహోదయను చూస్తే నాకు ఆ మాటలే గుర్తొస్తాయ. గతంలో శిథిలావస్థకు 
చేరిపోయి, మరికొన్నాళ్ళలో కాలానికి ఆహూతైపోనున్న ఆయన రచనల్ని ఒక్క దరికి చేర్చి 
“బహుజన బౌద్ధ సమాఖ్య” ఆద్వర్యంలో ప్రచురించడం జరిగింది. చాలా కాలం క్రితం 
“ఏలూరు టైమ్స్‌” పత్రికలో దాదాపు ఏడాది పాటు డా.బాబాసాహెబ్‌ అంబేద్మర్‌ మీద 
సీరియల్‌ గా ఒక రచన మహోదయ చేసారు. మిత్రులెవరైనా పూనుకొని ఆ వివరాలు 
ఆయన్నడిగి ఆ రచన వెలికి తీసినట్రైన ఆయనకి ప్రచురించాలనే తలంపు ఉంది. ఆ దిశగా 
ఎవరైనా సాయం చేయగ లరేమో చూడండి. 

తెలుగుజాతి సాంస్కృతిక వికాస కేంద్రంగా విలసిల్లుతోన్న మైత్రేయి బుద్ధవిహార (వేమగిరి) 
రాజమహేంద్రవరానికి కూతవేటు దూరంలో తెలుగు జాతి సాంస్కృతిక వికాసానికి, తెలుగు 
భాష పరంపరాభివృద్ధికి అంకితం అయింది. 84 అడుగుల నిలువెత్తు నడయాడే తథాగతుని 
మూర్తితో దేశంలోనే అరుదైన ఆశ్రమంగా ప్రఖ్యాతి చెందింది. 

తెలుగు భాషలోని అక్షరాల వర్ణమాలతో నిర్మించిన తెలుగు పందిరి, ఇంకా శతాబ్ధాల 
క్రితమే తెలుగునాట ఆలోచనా చైతన్యాన్ని రగిలించిన, మొట్టమొదటి తెలుగు ప్రజాకవి 
“వేమన దాదాపు 12 అడుగుల దేశంలోనే అతిపెద్ద విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. 
తెలుగువారి కీర్తిని వైజ్ఞానిక రంగంలో నలుదిశ లా చాటిచెప్పిన ఎల్లాప్రగడ సుబ్బారావు 
మొద లుకొని ఎన్టీ రామారావు వరకూ, మహాకవి గురజాడ, కందుకూరి వీరేశలింగం 
నుండి కామైడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య దాకా, ఎందరో మహానుభావులు తారసపడతారు. 
వీనులవిందుతో శోభాయమాన ప్రకృతి దృశ్యాల మధ్య,విస్తరిం చిన పచ్చికబయళ్ళు,ప్రపంచ 
వ్యాప్తంగా అనేక భాషా పుస్తకాల తో తొణికిసలాడే విశాలమైన గ్రంథాలయం, ప్రశాంతమైన 
ధ్యాన మందిరం, వస్తూపోయే సందర్శకులతో కళకళలాదే మైత్రేయి బుద్ధ విహార, 
వేమగిరిలోని మసీద్‌లో రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్లార్‌ విందు 
ఏర్పాటు చేయడం అరుదైన విషయం. నాకు తెల్సీ మొట్టమొదటి సారిగా మతసామరస్యం 
కోసం ఒక బౌద్ధ ఆశ్రమం అవలంబించిన గొప్ప సత్సాంప్రదాయం ఇది. మహోదయకు 
అభినందనలతో ఈ చిన్న రైటప్‌. 


మచ్చలేని వైజ్ఞానిక వారధి! 


డి. బుచ్చయ్య. 


ఆయన ఇంటికి వెళ్ళి పుస్తకాలు 
లేకుండా ఉత్త చేతులతో తిరిగి 
వచ్చినవాళ్ళు ఇన్ని దశాబ్దాల లో 
ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. 
ఆధ్యాత్మికం, హేతువాదం, 


అభ్యుదయం, మార్చిజం, రాయిజం, 
బౌద్ధం...ఇలా భిన్నమైన అంశాల్లో కొన్ని 
లక్షల పుస్తకాల్ని గంప గుత్తగా చదివే వారికి ఇవ్వడం ఆయనకే చెల్లింది. ఇంట్లో దాచుకున్న 
పుస్తకాల్ని చూస్తేనే ఎక్కడ కావాలని అడుగుతారో అని బెంబేలు పడే లోకంలో అసలు 
మీరు అడగకుండానే పదుల సంఖ్యలో పుస్తకాల్ని చేతి సంచుల్లో పెట్టి మరీ మీ చేతికి 
ఇచ్చే వంత మనిషిని పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నారా..? 

ఒక సాధారణ వ్యక్తి అవధుల్లేని మేధో సాగరంగా మారి ప్రవహించడాన్ని 
మీరెప్పుడైనాచూసారా?మారుమూల నివాసం _ ఏర్పర చుకున్న మామూలు రిటైర్డ్‌ ఉ 
ద్యోగి, అజ్ఞానపు చీకట్లను తొలగించ డమే ఏకైక లక్ష్యం గా ఒంటరి యుద్ధం చేయడం 
గురించి ఎన్నడైనా విన్నారా?వయసు ప్రభావం చూపుతున్నా అనారోగ్య సమస్యలు చుట్టు 
ముడుతున్నా కూడా నిరవధికంగా ఆయన చేసే మేధో సేధ్యాన్ని చూడాలని 
అనుకుంటున్నారా? ఐతే, గోదావరి జిల్లా లోని పెద్దాపురం లో ఉండే బుచ్చయ్య గార్ని 
కలవాల్సిందే, ఆయన కోసం తెలుసు కోవాల్సిందే ! 

ప్రకాశం జిల్లా చీరాల దగ్గర పందిళ్ళపల్లి గ్రామంలో పుట్టిన ఆయన చిన్నతనం 
నుండి పేదరికాన్ని చాలా దగ్గరగా చూసారు. కక్షలూ కార్చణ్యాలు తారాడే నేలమీద కష్టం 
విలువ తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అలాటి వాతావర ణం లో ఒక్క పుస్తకం 
కోసం ఆయన చేసిన సంఘర్షణ జీవితంలో మనిషి మస్తకాని కి పుస్తకం ఎంత విశిష్టమైందో 
తెలియజేసింది. కాలేజి రోజుల్లో ఉద్దండ మేధావులూ, సాహిత్య కారుల సాంగత్యం కలగలిసి 
భవిష్యత్తులో ఆయన్నాక అరుదయిన మేధో జీవిని చేసింది ! 

సామాజిక కార్యకర్త దేవి గారు మొదలు రంగస్థల కార్యకర్త శాంతారావు వరకూ, 
సాంస్కృతిక నాయకులు కట్టా కృష్ణారావు నుంచి కళాభిమాని త్రిమూర్తులు వరకూ రాష్ట్రంలో 
కూడా ఎంతోమందికి ఎల్లలు లేకుండా వందలాది (గ్రంథాల్ని ఇచ్చారాయన. ఐదారేళ్ళ 
EN Pp 
FE MM ll 


గ్‌ 
తర్వాత ఆయన్ని మిత్రులు గోపు చందర్రావు నిర్మించిన ప్రజాకవి వేమన గ్రంథాలయం 


ప్రారంభోత్సవానికి ఆహ్వానం ఇవ్వడానికని వెళ్లితే ఎంతో (ప్రేమగా కబుర్లు చెప్పారు! 

అనారోగ్యంతో బాధపడుతూ కూడా మళ్ళీ పదుల సంఖ్యలో పుస్తకాలు ఇచ్చారు. 
వేమన గ్రంథాలయం నికి 99% గ్రంథాల్ని ఆయనే అందిం చారని చందర్రావు మాష్టారు 
కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే చాలా నిరాడంబరంగా స్పందించిన బుచ్చయ్య గారి 
బెన్నత్యాన్ని గురించి కనీసం పరిచయం చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. సాయంత్రం 
పెద్దాపురం నుండి దివిలి వెళ్ళి తాటిపర్తి లో గ్రంథాలయం చూస్తే నోట మాటరాలేదు 
నాకు! ఏవో పనికిరాని నలిగిపోయిన, చిరిగిపోయిన గ్రంథాలే ఎవరికైనా ఇవ్వదగ్గవని 
భావించే సో కాల్డ్‌ మేధావులు బుచ్చయ్య గారు బుక్స్‌ ని భధ్రపరిచే తీరు చూసి తీరాలి. 
ప్రతీపుస్తకానికి దలసరి కాగితం అట్ట వేసి పుస్తకం శీర్షిక, రచయిత పేరూ పెద్ద పెద్ద 
అక్షరాలతో రాసి మళ్ళీ దాని పైన తడవకుండా, ధూళీ, దుమ్ము పట్టకుండా ప్లాస్టిక్‌ 
కవరుతో స్టెబ్లింగ్‌ చేసి భద్రంగా కవరుల్లో పెట్టి ఇస్తాడాయన. అలా ఆ లైబ్రరీ లో బుద్దుడికి 
ఇరువైపులా మొత్తం బుచ్చయ్య గారిచ్చిన గ్రంథాలే చూసి మనసులోనే నమస్మరించాను 
!(అభిప్రాయభేదాలు, అహంకార రోగాలు మనలో ఎన్నైనా ఉండొచ్చు కానీ దశాబ్దాలు గా 
మనుషుల్ని చైతన్యపరచడమే ఏకైక ధ్యేయం గా, ఒక మంచి పౌర సమాజాన్ని తయారు 
చేయడమే తన కర్తవ్యంగా, ఒక రకంగా ఏక వ్యక్తి సైన్యంగా పని చేస్తూ ఎంతో మందికి 
అక్షరాయుధాల్ని అందిస్తూ, తన వంతు భాధ్యతగా కృషి చేస్తున్న మిత్రులు, పెద్దలు 
బుచ్చయ్య గారికిహృదయ పూర్వక అభినందనలతో, ఈ చిన్న రైటప్‌.) 


సె 


ఈ దేశ పునర్వికాసానికి ఒక వారధి 


“పునర్‌” పద్మజగారి కోసం చిరు పరిచయం! 
(మన్యం ప్రజలకోసం పనిచేస్తోన్న ఓ మానవి) 
స్వే పద్మజ , ఉండే ఊరు పార్వతీ పురం. సేవ 
జట్టు,పునరవ్‌ సంస్థల్లో, కర్ణాటక నుండి ఉత్తరాంధ్ర 
వరకూ అనేకమంది ఆలోచనా పరులకు తెలిసిన పేరది. 
ఎంతోమంది కార్యకర్త లకు కార్యక్షేత్రం అయిన ప్రదేశ 
మది. గాంధేయ వాదైన పారి నాయుడు మాష్టారు 
ఏర్పాటు చేసిన జట్టు సంస్థతో కలిసి పని చేసిన 
పద్మజగారు ప్రాథమికంగా మానవతా వాది. పునర్వ/ 
పునర్వి సంస్థల వ్యవస్థాప కురాలు. సమాజానికి మంచి 
చేయడంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో, ఎన్నిరకాల 
మోసాలు మోయాలో మరెన్ని విధాల వ్యక్తులతో 
యుద్దాలు చేయాలో ఇన్నేళ్ళ ప్రయాణం లో తెల్సిన వ్యక్తి. 
సంపాదించు కునే ఉద్యోగాన్ని కాదని మనస్సాక్షి మాట విని సేవా మార్గంలో ఉన్న 
సంవేదనాత్మక స్పందనల్ని అనేకమంది అభాగ్యులకు పంచుతున్న వ్యక్తి . అక్కడంతా అమ్మా 
అని పిల్చుకునే ఆశయశీలి ! 
అందుకే, నమ్మిన విలువలకి కట్టుబడి ప్రజాపక్ష పనులకోసం నడుం బిగించారు. గ్రామాల్లో 
పేట్రేగుతున్న మద్యం సమస్య పై పోరాడారు. పౌరసమాజం లోని అక్రమాల్ని ప్రశ్నించారు. 
చెత్త సమస్య పై నిర్మాణాత్మక వైఖరితో పని చేస్తున్నారు. అంతేకాదు, సాధికారికత దిశగా 
అడుగులు వేస్తూ సమష్టిగా కృషి చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం మొదలుకొని, “మనం” 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ వరకూ, కాగితం తయారీ నుండి కాయగూరలు పండించడం 
దాకా ఎన్నో ప్రయోగాలు, అన్నే అనుభ వాలు, మరెన్నో మమకారాలు. ఆ ఆశ్రమంలో ఉ 
న్న పిల్లలు ఈ దేశంలోని యువతకు తిరుగులేని స్పూర్తి. సొంతంగా ఆత్మగౌరవం తో 
జీవించడానికి కావలసిన అన్ని పనులూ వాళ్ళకి వచ్చంటే అది అతిశయోక్తి కాదు ! పకీరు 
శాంతమ్మ దంపతులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి పది కి.మీ. దూరంలో ఉన్న 
కోనవలస అనే ఆదివాసీ గ్రామంలో ఉన్న దళిత కుటుంబం. ఐదెకరాల పొలం, ముగ్గురు 
కూతుర్లు. కష్టం చేయడం తప్పా కల్మషం లేని మనుషులు వాళ్ళు. ఇంతలో ఆ భూమి పై 
ఇద్దరు బడా భూ స్వాముల కన్ను పడింది. ఉభయ గోదావరి జిల్లాలకి చెందిన ఇరువురూ 
చెరోవైపూ ఆక్రమించుకున్నారు. అరడజను మందికి పైగా కలెక్టర్లు, ఎమ్మార్వో లు, ఇతర 
అధికారులు మారారు కానీ భూమి రాలేదు. ఎందరి దగ్గరకో ఎన్నోసార్లు, పదుల మైళ్ళు 
EN 


కోకీరిగిన రోడ్లు న్యాయం మాత్రం జరగలేదు. ఇంతలో పునర్వి పద్మజ గార్ని కలిసారు." 
ఇప్పటికైతే ఆవిడ చేసిన పోరాటం కారణంగా మూడొంతుల పొలం చేతి కొచ్చింది. ఇంకా 
రావాల్సుంది. ఇలాంటి కథలు ఎన్నో! గశీకాకుళం దగ్గర (గ్రామంలో చదూతున్న తమ్ముడు 
హేమంత్‌. తన ప్రతి పుట్టిన రోజుకి ఏదో రకంగా మంచి పనో, సేవో చేద్దామనే మనసు. 
అలా ఒకసారి ఆశ్రమానికి వచ్చి అక్కడ పరిస్థితి చూసి స్వచ్చందంగా గత రెండేళ్ళుగా అక్కడే 
ఉండి కార్యాచరణలో భాగమయ్యాడు. ఉత్తరాంధ్ర మొదలుకొని ఒరిస్సా వరకూ, అద్దంకి 
నుండి కోస్తా ప్రాంతాల దాకా పరిమితుల్లో ఏ ఆధారం లేని పిల్లల్ని చేరదీసి వాళ్ళని 
చదివిస్తూన్న తీరు చూసి అభినందించకుండా ఉండలేం. అక్కడితో పద్మజ గారి కృషి ఐపోలేదు. 
నిజానికి ఇక్కడే మొదలైంది. అత్యుత్తమ ప్రభుత్వ అధికారిగా పనిచేసి నామె వ్యవస్థ లోని 
లోపాలకు ప్రత్యక్ష సాక్షి ప్రీల పై బాల్యం లోనే జరిగే ఉన్మాదపు లైంగిక హింసకు వ్యతిరేకంగా 
నియమ బద్దమైన పోరాటాన్ని మల్చుకున్న ఒక వ్యక్తిత్వానికి సంబంధించి ఇదో చిన్న పరిచయం 
మాత్రమే ! మానవతా మిత్రమండలి మొదటి సమావేశం నుండి మద్యపాన వ్యతిరేక ఉ 
ద్యమం వరకూ గ్రామాల్లో గ్రంథాల యాల ఏర్పాటు మొదలు ప్రత్యామ్నాయ విద్యావిధానం 
వరకూ ఎన్నో కార్యక్రమాల్లో ఆ(శ్రమంతోనూ, పద్మజగారి తోనూ అనుబంధం. ఐదారు 
సంవత్సరాల సుదీర్ణమైన కాలం తర్వాత మొన్నీ మధ్యన అకస్మాత్తుగా నేను ఆశ్రమానికి 
వెళ్ళడం జరిగింది. అంతకు ముందు వరకుఉన్న 'పేమాభిమానాలు ఆమెలో రెట్టింపు 
అయ్యాయి కానీ ఏమాత్రం తగ్గలేదు. ప్రకృతి ఒడిలో పచ్చదనం కప్పుకుని అణువణువూ 
విరబూసినట్లుండే ఆ స్థలం అంటే నాకెందుకో ప్రత్యేక గౌరవం! ఈ దేశంలో కొనసాగుతున్న 
అక్రమ విద్యా విధానాల పై ఒక బలమైన నిరసన అక్కడి పిల్లల కార్యాచరణ. ఈ సమాజంలో 
అమలవుతున్న అసమానతలపై ఎక్కుపెట్టిన ధిక్కారం పునర్వ పద్మజ గారి ఆచరణ. పెద్దగా 
ఆర్భాటమేదీ లేకుండా మౌనంగా పని చేసుకుంటూ నిరాడం బరంగా జీవించడం ఆమె 
నిబద్దతకి ఒక ప్రతీక మాత్రమే. ఆమె వల్ల స్పూర్తి పొందిన ఎందరో యువత ఈరోజు అనే 
క ప్రాంతాల్లో ఉన్నారు. మరెందరో సామాజిక సేవ కోసం అంకిత భావంతో పని 
చేస్తున్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనకడుగు వేయని పద్మజ గారి ముందు ఎందుకనో 
పైపై కబుర్లు చెప్పే చాలా మంది పెద్దమనుషులు నాకు మరుగుజ్ఞుల్లా కనబడుతూ ఉ 
టారు. ఎందుకనేదిస్పష్టమే, ఆచరణను మించిన ఆధ్యాత్మికత నా దృష్టిలో వేరేదీ లేదు 
మరి !(పార్వతీపురం నానమ్మ ఊరు. బాల్యంనుండి ఆ ప్రాంతంతో ఎన్నో జ్ఞాపకాలు. నాన్న 
ఊర్లో బంధువులు లేని లోటు పద్మజ గారి (ప్రేమతో తీరిపోయింది. ద్వేషించడానికి కారణాలు 
ఎన్నైనా ఉండొచ్చు కానీ, మనుషుల్ని ప్రేమించ డానికి ధైర్యం కావాలి. మనసుల్ని చదవగ 
లిగేంత హృదయం కావాలి. మమతల్ని పంచగ లిగేంత వైశాల్యం ఉండాలి. ఊర్లో దిగిన 
దగ్గర్నుండీ మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకూ అద్భుతమైన అభిమానాన్ని మాకు పంచిన ఆశ్రమ 
సైన్యానికి, ఎప్పట్లాగే మా ప్రశ్నల్ని భావాల్ని భరించిన పద్మజ గారికి, “పునర్వి' సంస్థ 
ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని ఫొటోలతో ఆలస్యంగా ఈ చిన్న రైటప్‌ !) 


4కే 


గ్‌ విజ్ఞాన శాస్త ప్రచారమే ఆయన లక్ష్యం! 
[= a 


బి. వి. రాధాకృష్ణ మూర్తి 
(90 వ జన్మదినోత్సవం సందర్భంగా) 


రమారమి వదేళ్ళనాటి సంగతి. రాయలనీమ 
ప్రాంతంలో పనికట్టుకుని భావోద్యమకారుల్ని కలుస్తున్న 
రోజులు. ధర్మవరం నత్యనిర్భారణ్‌ నేనూ, చీకటి 
పడుతుందనగా పెద్దాయన ఇంటికెళ్ళాం. అప్పటికాయన 
నన్ను కల్సు కోవడం కోసం కొన్ని రోజుల నుండి అలా 
ఎదురు చూస్తున్నారు. సామాజిక అభ్యు న్నతికి తనవంతు 
తోడ్చడే సీనియర్‌ భావోద్యమశీలిగా ఆయన అనుభవాలతో 
చిన్నపాటి ఇంటర్వ్యూ చేయాలని నా కోరిక. సైన్సు 
ప్రచారంలో ఒక ప్రత్యేకతను అవలంబించిన ఆయన 
పిల్లలకి సులువుగా విజ్ఞాన శాస్త్రం చెప్పడం కోసం ఇంట్లోనే 
“సబలం” అనే చిన్న ప్రయోగాత్మక నమూనా పరికరాన్ని తయారుచేసిన తీరు చూసి 
ఆశ్చర్యపోయాను. అప్పుడు ఏవో సెలవలని వాళ్ళింట్లో అంతా ఎక్కడికో వెళ్ళారు. వేసుకున్న 
బట్టలు తప్పా నా దగ్గర ఇంకేమీ లేదు. ఐనా నాకెక్కడా అసౌకర్యం కలగకుండా సర్దుబాటు 
చేసారు. వాళ్ళమ్మాయితో హడావుడి గా మంచి భోజనం వండించి పెట్టించారు ! ఇంతకీ 
ఆయనెవరంటారా? అనంతపురం జిల్లావాసులకీ, ముఖ్యంగా విజ్ఞాన వేదిక నేతలకీ, మద్యపాన 
వ్యతిరేక కార్యకర్తలకీ పరిచితులైన బి. వి. రాధాకృష్ణమూర్తి గారు. తొంభై ఏళ్ళ వయసులో 
కూడా వ్యవస్థ గురించి తపించే ఆయన ఎందరికో స్పూర్తి. అనేక ప్రాంతాల్లో పనిచేసి 
ఇంజనీర్‌ గా రిటైరైన ఆయన మద్యపాన నిషేధం కోసం, ప్రజల్లో, విద్యార్థుల్లో వైజ్ఞానిక 
శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మూఢ 
నమ్మకాల నిరోధకత కోసం ఉద్యమిం చారు. మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి రాష్ట 
నేతల్లో ఒకరు. రాయల సీమ ప్రాంతంలో విజ్ఞాన వేదిక మొదలు రక్తదాన ఉద్యమం 
వరకూ అన్నింట్లో తలలో నాలుకలా కదలాడిన ఆయన జన్మ దినోత్సవం ఈరోజు. ఆ 
సందర్భంగా ఆయన ఆరోగ్యం మరింత బాగవ్వాలని కోరుకుంటూ మరింత సంతోషంగా 
ఉండాలని ఆశిస్తున్నాను ! 
ఈ మధ్యే కొత్తగా మతిమరుపు తప్పా ఫోన్‌ లో మరేం ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. 
నా అక్షరాల్ని కాస్తోకూస్తో అర్ధం చేసుకోగలిగి ఇంకా ఏంరాస్తున్నారు? అంటూ అభిమానంగా 
ష్‌ రించే అతి కొద్దిమంది శ్రేయోభిలాషుల్లో ఒకరు. వ్యవస్థ పురోగతి కోసం, ముఖ్యంగా 


న 


Fase (స్రవంతి లో యువతరం భాగస్వామ్యం కోనం నిత్యం తవించే వ్యక్తిగా 
రాధాకృష్ణమూర్తి గారి పై నాకు ప్రత్యేక అభిమానం. ఆయనకి 90 ఏళ్ళు వస్తున్న సందర్భంగా 
మిత్రులు సుజాత, పాణి ఇతరేతర మిత్రులతో కలిసి అనంతపురంలో చిన్న కార్యక్రమం 
ఏర్పాటు చేశారు. దగ్గర్లో ఉన్న మిత్రులు తప్పనిసరిగా పాల్గొనాలని మనవి. నేనే రావాల్సి ఉ 
ం౦ది, కానీ కుదరట్లేదు. అలాంటి పెద్దాయనకు పేమతో తొంభైయ్యవ పుట్టిన రోజు శు 
భాకాంక్షలతో ఈ చిన్న రైటప్‌ ! (నిజానికి దీరోధాత్తుల్లో ఆయన ఇంటర్వ్యూ ఉండాల్సింది. 
అప్పట్లో మరి కొద్దిమందితో దీరోధాత్తులు - 2 ప్రచురిద్దామని మొత్తం రెడీ చేసుకున్నాను 
కానీ ఆర్దిక భారం, ఇతరేతర అవరోధాల వల్ల ఆ ప్రాజెక్టు కాలేదు. అలాగే ఆయన రాసిన 
వ్యాసాల న్నిట్నీ ఒకచోట చేర్చి ప్రచురిస్తే బావుంటుందని నా అభిప్రాయం. రాష్ట్రంలోని 
భావోద్య మాల్లో సీనియర్‌ ఐన ఆయన ఎన్నో అనుభవాలకి ప్రతిరూపం. తిరుగులేని 
భావోద్యమకారులైన ప్రేమానంద్‌, రావూరి అర్జునరావు వంటి వారితో రాధా కృష్ణ మూర్తి 
గారి ఫొటోలు దొరికాయి. అలానే మిత్రులు పాణి, సుజాత ఆద్వర్యంలో (కార్యక్రమ వివరాల 
కోసం వారిని సంప్రదిం చవచ్చు సెల్‌ : 8008355587, 949010 073అనంతపురం 
క్లాక్‌ టవర్‌ వద్ద గల ఎస్‌. ఎస్‌. ప్యారడైజ్‌ హెటెల్‌ లో ఈ రోజు ఉదయం జరగనున్న 
కార్యక్రమానికి ఆసక్తి ఉన్న మిత్రులు రావచ్చును. ప్రజాభ్యుదయం కోసం పనిచేసిన ఆ 
పెద్దాయనకి మనసారా శుభాకాంక్షలు తెలియజేయడం ఆ నిబద్దతను మన వరకూ మనం 
గౌరవించు కోవడంలో బాధ్యతాయుత భాగమేనని నా అభిప్రాయం. మిత్రులు, పెద్దలు బి. 
వ్‌ రాధాకృష్ణ మూర్తి గారికి తొంభయ్యవ జన్మదినోత్సవ శుభాభినందనలు !) 


గ్‌ స 
చిన్నపిల్లలే ఆయనకో పెద్ద ప్రపంచం! 
తెలుగు గిజుబాయ్‌ సి. ఎ. ప్రసాద్‌ !! 
(బాలల ప్రేమికుడి కోసం చిరుపరిచయం) 


"What is the definition of someone who is rich? The answer is some- 
one with money. What is the definition of someone who is really rich? The 
answer is someone with time. What is the definition of someone who is 
really, really rich? The answer is someone who can spend time with chil- 
dren%..." 


- John Taylor Gatto 

Dumbing us Down 

(The hidden curriculum of 

compulsory schooling) 
ఈరోజు నాకు తెలిసిన ఒక పేద్ద ధనవంతుడ్ని మీకు 
పరిచయం చేస్తాను. తెలుగు సమాజం లో అంత 
స్థితిమంతుడు ఉండటం అరుదైన సంగతి. కాకపోతే, 
ఆయన స్థితి ఎప్పుడూ గతి పై ఆధారపడి ఉంటుంది. 
కళ్ళలో ఆశలు, కాళ్ళలో చక్రాలు కట్టుకుని అవిశ్రాం తంగా నిరంతరం పిల్లల మధ్య 
పరిభ్రమి స్తూనే ఉంటుంది. తెలంగాణ నుండి ఉత్త రాంధ్ర వరకూ మహరాష్ట్ర వార్థా 
ఆశ్రమం నుంచీ, చత్తీస్‌గఢ్‌ ఆదివాసీ ప్రాంతాలవరకూ, తమిళనాడు ప్రయోగశీల సంస్థలతో 
మొదలె డితే, కర్నాటక, కేరళ, ఎం.పి, యూ.పి, ఢిల్లీ ఇలా ఎన్నో... పిల్లల మధ్య, పిల్లల 
కోసం తిరగాడే తలనెరిసిన సంచారి తాత. డబ్బు లుండో, ఆస్తులవలనో ధనవంతుడు 
అయినవాడు కాదు. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సామాజిక వ్యవస్థల్ని క్షేత్రస్థాయిలో 
అధ్యయనం చేయడం ద్వారా అసాధారణ మైన రీతిలో అనేక విద్యా సంస్థల్ని పిల్లలతో 
పనిచేస్తున్న వాళ్ళనీ, భిన్నంగా పిల్లల కోసం ఆలోచించే ఉపాధ్యా యుల్ని ఆలోచింప 
జేయడం ద్వారా, అమూల్యమైన మానవ సంబంధాల్ని మల్చుకోవడం ద్వారా “మానవ 

వనరులనే ' ఆస్తిపాస్తులని ఆర్జించిన అద్వితీయ వ్యక్తి. ఆయనే, డా. సి. ఏ. ప్రసాద్‌. 

సేవాగ్రామ్‌ ఆశ్రమ అనుసంధానంలో ఆసియాకి సంబంధించిన విద్యా సమాఖ్యకి దేశంలో 
ఒక కన్వీనర్‌. చారిత్రక విజ్ఞాన వేదిక వ్యవస్థాపకుల్లో ఒకరు. మహత్తర మద్యపాన 


న్న్న 


గ్‌ 


చెప్పగల ఏకైక వ్యక్తి అంతేకాదు, నాడు ఉద్యమ మహిళలతో స్వయంగా నిర్మించిన hen 
౪/0౧6౧ unite చిత్రాన్ని భధ్రపర్చి రాష్ట్రమంతా ప్రదర్శిస్తున్న వ్యక్తి. సమాజంలో శాస్త్రీయ 
దృక్పథాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తున్న ప్రజాసైన్స్‌ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. 
మానవతా మిత్రమండలి వ్యవ స్థాపకుల్లో ఒకరు.’'చదువులు - కొత్తదారులు , STEP 
(students, teachers, educa tion & parents), ‘పుస్తకాలతో స్నేహం చేద్దాం, క్రియ, 
బాలోత్సవ్‌, గ్రంథాలయోద్యమాలు వంటి ఎన్నో కార్యక్రమాల్లో భాగ స్వామి. పిల్లల కోసం 
పాఠాల్నిపాటలుగా, ఆటలుగా,నాటికలుగా, ఉల్లాసభరితమైన కేరింతల వాటికలుగా స్కూళ్ళని 
మలిచిన వారు. మిత్రులంతా తెలుగు గిజుభాయిగా పిల్చుకునే అరుదైన వ్యక్తాయన ! 

ఆరెస్సస్‌ నుండి కమ్యూనిస్టు పార్టీ కల్లోలాల వరకూ, సరస్వతి శిశు మందిరాల నుంచీ 
వైజ్ఞానిక ప్రజాతంత్ర నూతన విద్యావిధానాల దాకా చరిత్ర తెలిసిన అనుభవశీలి. ఆచరణ 
లో మాత్రమే ఆశయాలు వికసిస్తాయనే నమ్మకంతో నిత్యం పిల్లలతో గడపడం, పుస్తకాలతో 
స్నేహం చేయడం, ప్రజానీకంతో పూర్తిగా మమేకమై ప్రయాణించడం ఆయనకి ఇష్టం. 
రెండు దశాబ్దాల పాటు రిజిస్టర్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ గా పనిచేసి చుట్టు పక్కల గ్రామాల్లో 
సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేసారు. చారిత్రక శాస్త విజ్ఞాన జాతాలో 
పాలుపంచుకున్నారు. ఒకప్పుడు ఉద్యమా లకి ఆయన ఇల్లొక అండ. కాకుంటే, ఇప్పుడు 
ఆయన అక్కడ ఉందేది తక్కువ. ఎక్కువగా సంచి తగిలించుకుని తిరిగేదే ఎక్కువ. ఆయనో 
తిరుగులేని సంచార విద్యా బోధకుడు! 

ఈ దేశ సాంస్కృతిక వికాసానికి విద్య చేసే మహోన్నతమైన ఉపకారాన్ని గుర్తించి, 
అందుకోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న వ్యక్తి. నాకు తెలిసీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 
ఇలా పనిచేస్తున్నది ఇద్దరే ఇద్దరు ఒకరు సి.ఎ. ప్రసాద్‌ గారైతే, రెండు కె. శాంతారావు 
గారు. ప్రసాద్‌ గారు కార్యా చరణలో భాగంగా సీనియర్‌. ఆయనతో నా పేచీ స్వీయానుభవాల్ని 
కాగితం మీద పెట్టమని. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వినూత్నమైన ప్రయోగాలకి 
అక్షరరూపం ఇస్తే అవి వర్తమానానికీ, భవిష్యత్తుకీ కూడా ఎంతో ఉపయోగమనీ. కానీ, 
ఈ విషయంలో ఆయన ప్రాధాన్యత గుర్తిస్తాననీ ఎప్పటిక ప్పుడు సరే అంటారు కానీ ఒక్క 
అక్షరం కూడా రాసిన పాపాన పోలేదు. ఏడెనిమిదేళ్ళ క్రితం ఒకసారి ప్రత్యేకంగా 
సింగరాయకొండ లోని ఆయనిం టికి వెళ్ళి ఏదో ఇంటర్వ్యూ చేసాను గానీ అదెక్కడో 
కనిపించ కుండా పోయింది ! 

పల్లెల్లోని పాఠశాలల నుండీ పట్నాల్లోని గ్రంథాలయాల వరకూ పిల్లల కోసం, మంచి 
చదువుల కోసం ఆలోచించే, అందుకోసం పనిచేసే ప్రతి వ్యక్తి ప్రతి సంస్థ ఆయనకి 


క 


వ్యతిరేకోద్యమ నేతల్లో ప్రధానమైనవారు. ఈనాటికీ ఉద్యమ విశేషాల్ని సాధికారికంగా | 


Ns 


Puss, ఈ ఏడాదే డెబ్బై ల్లోకి అడుగిడిన ఆయనకి ఈ బాలల దినోత్సవం నాడు 
మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియ జేస్తూ, ఆయన ఆరోగ్యం మరింత కాలం మెరుగ్గా ఉ 
౦డి, మరెన్నో మంచి కార్యక్రమాల రూపకల్పనకి సహకరించాలనీ, మరెన్నో కొత్త ప్రాంతాలు 
పర్యటించాలనీ, వీటితోపాటూ త్వరలోనే ఆయన విద్యారంగంలో ఆయన అపూర్వమైన 
ప్రయోగాల్ని , అమూల్య 

అనుభవాల్ని సమగ్రంగా అక్షరరూపంలో ఈ సమాజానికి అందించాలనీ కోరుకుంటూ 
బాలల దినోత్సవం, (గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, మిత్రులు, పెద్దలు డెబ్బై 
ఏళ్ళ యువకుడు, డా. సి. ఎ. ప్రసాద్‌ గారికి అభినందనలతో ఎప్పటినుండో అనుకుంటున్న 
ఈ చిన్న రైటప్‌ ! 


y ళ 
ప్రత్యామ్నాయ చరిత్రకొక దిక్సూచి! 


చరితార్జుడు సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ !! 
(౧) 


“ఇంక్విలాబ్‌ జిందాబాద్‌” రూపకర్త, 
డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మిత్రుడు, సంపూర్ణ 
స్వాతంత్ర్య సాధన నినాదంగా చేసుకొని ముస్లిం 
సోషలిస్టుగా ప్రకటించుకున్న హస్రత్‌ మొహానీ గురించి 
ఎంతమందికి తెలుసు? ఆధునిక భారతావని మొట్టమొదటి 
అహింసాయుత సత్యాగ్రహంగా పేరొందిన చంపారన్‌ 
రైతాంగ ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రాణాలను 
కాపాడిన యోధ, భాటక్మియా అన్సారీ గురించి తెలిసిన 
వారెందరు? అల్లూరికి తుపాకి పట్టడం నేర్చిన ముస్లిం 
మిత్రుడు మొదలు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 
నేతృత్వంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తరపున పోరాడిన ముస్లిం యో ధులదాకా,టిప్పుసుల్తాన్‌ 
నుంచీ అప్పఖుల్లాఖాన్‌ వరకూ,మరుగున పడిన ఈ దేశపు ప్రత్యామ్నాయ చరిత్రలో ఒక 
ప్రధానమైన పాశ్వాన్ని వెలికితీయడమే లక్ష్యంగాచేసుకుని అవిరా మంగా (శ్రమిస్తున్న అరుదైన 
చరిత్ర పరిశోధకుడు, మిత్రులు సయ్యద్‌ నశీర్‌ అహమద్‌ ! 

ఒక్క భాష కాదు, ఒక్క ప్రాంతమని లేదు, ఏ ఒక్క కోణాన్ని వదిలిపోకుండా తిరుగులేని 
నిబద్దతతో దాదాపు మూడు దశాబ్దాలుగా అలుపు లేకుండా (శ్రమిస్తున్న నిత్య సత్యా 
న్వేషకుడు ఆయన. చరిత్రను వెలికి తీయడం కోసం ఓపికతో పట్టుదలగా చేసే అధ్యయనం, 
విషయసేకరణ, నమోదు ప్రక్రియ, ప్రచురణ ఇవన్నీ ఒకెత్తయితే, వివిధ రాష్ట్రాల్లో ఒక్కడిగా 
వందల మైళ్ళు (ప్రయాణాలు చేస్తూ అనేక విద్యా సంస్థలు , యువజన సంఘాల ఆద్వర్యంలో 
విద్యార్థులు, యువత కోసం ఆయన పాల్గొంటున్న పదుల సంఖ్యలో విలువైన ప్రదర్శనలు 
అన్నీ మరొకెత్తు ! 

పాత్రికేయునిగా, ప్రజారచయితగా, చరిత్ర కారుడిగా,పరిశోధకునిగా,, అన్వేషకుడిగా, 
నిర్వాహకుడిగానే చాలామందికి తెలిసిన నశీర్‌ అహ్మద్‌ నిజానికి తెలుగు సమాజంలో 
పీడిత ప్రజల కోసం, అణగారిన వర్గాలకోసం ఒకనాడు ఉవ్వెత్తున ఎగసిన భావోద్యమాలకి 
వెన్నుదన్ను అనే విషయం కొద్దిమందికే తెలుసు. హేతువాద ఉద్యమం మొదలుకొని 
కులనిర్మూలనోద్యమం వరకూ అన్ని భావోద్యమాల్లోనూ బలంగా నడిచిన ఆయన ప్రస్థానపు 


క్రణాదలున్నాయి. అయితే, ఆ మజిలీలన్నింటి సారం ఈ రోజు ఆయన చేస్తున్న అద్వితీయ 


4కే 


న 


షి మాత్రమే. అదే ఈ దేశ ప్రజానీకానికీ, ప్రజా సంక్షేమానికి, భావి తరాలకి అవసరమైన 
మహోన్నత కార్యక్రమం ! 

అంతేనా, వేల సంఖ్యలో సభలు, సమా వేశాల్లో పాల్గొని విస్మరించబడిన ముస్లిం 
యోధుల గాథలని వివరించడం, విద్యార్దులు పుస్తకాలకి అంటించుకునే నేమ్‌ స్టిక్కర్లు 
మొదలుకొని క్యాలెండర్లు, విజిటింగ్‌ కార్డులు, బుక్లెట్లు, పాంప్లేట్లు తదితర సరంజామాను 
సైతం వదాన్యుల సహాయ సహకారాలతో ముద్రించి పలు సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, 
సేవా సంఘాల సారధ్యంలో విద్యార్థులకు, యువతకు పంపిణీ చేయడం, ఇన్ని పనుల్లో 
తలమునకలై ఉంటూ కూడా చరిత్ర రచనకి ఉపకరించే సమాచార సేకరణ, దూరభారాల్ని 
లెక్క చేయకుండా దేశంలోని అనేక ప్రాంతాలకి వెళ్ళడం ఆరుపదులు దాటిన వయసులో 
ఇవన్నీ చిన్న విషయాలు కాదు ! 

ఇన్నింటిలోనూ నశీర్‌ అహ్మద్‌ ని నిజమైన చరితార్జుడిగా చేసింది ఆయన చేసిన 

అపూర్వ సృష్టి భారత ఉపఖండంలోని విశిష్టమైన ముస్లిం యోధుల హృద్యమైన 
చిత్రాలతో , వారి జీవన రేఖల్ని సంక్షిప్తంగా క్రోడీకరించి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో 
అద్భుతమైన గెటప్‌ తో ప్రచురించిన అతి విలువైన “చరితార్థులు” గ్రంథాలు. ఇప్పటికి 
రెండు భాగాలుగా వచ్చిన ఈ గ్రంథాలు ప్రతీ ఆలోచనాపరుడూ , తప్పనిసరిగా భధ్ర 
పర్చుకు తీరవలసిన చింతనాత్మాక కళా ఖండాలనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు ! 

భారత స్వాతంత్రోద్యమం - ముస్లింలు, ముస్లింమహిళలు, ముస్లిం ప్రజాపోరాటాలు, 
స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ ముస్లింల పాత్ర, కవిరాజుగా ప్రసిద్ది చెందిన ఉమర్‌ 
అలీషా నుండి తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయని ఫాతిమా షేక్‌ వరకూ ఇప్పటికి 
ఇరవైకి పైబడి అమూల్యమైన రచనలను వెలువరించడమే కాక వాటిని ప్రత్యేక వెబ్‌సైట్లు, 
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజానీకంలోకి విసృతంగా తీసుకుని వెళ్తూ, “ఆర్థిక - 
సామాజిక అసమానతలు లేని లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణంలో రచయితగా, 
సామాజిక కార్యకర్తగా తన భాగస్వామ్యాం అందించడం, జ్ఞానం ప్రజాస్వామీకరించ బడాలన్న 
ఆకాంక్షతో అవిశ్రాంతంగా తన కార్యక్రమాలు, రచనా వ్యాసంగం సాగిస్తున్నార” నే 
“చరితార్థులు-2” లో ముగింపు మాటలు అక్షర సత్యాలు ! 

సరే, ఆయన పుస్తకం పంపించడం మటెలా ఉన్నా ఇంటికొచ్చిన మా స్నేహితుల 
పిల్లలు హస్విత, హారికలు ఇద్దరూ ఆసక్తితో అందం గా, ఆకర్షణీయంగా ఉన్న ఆ 
గ్రంథాన్ని చూస్తుంటే, కొద్దిగా పరిచయం చేస్తూ ఆ బుక్‌ లోని బొమ్మల్ని చూస్తూ తిరగేస్తుంటే 
చూడటం ముచ్చటేసింది. ఆలస్యమవ్వచ్చు కానీ ఎప్పటికైనా అసలు చరిత్ర గమనాన్ని 
అర్దం చేసుకోవలసిందీ, నిర్దేశించాల్సిందీ వాళ్ళే కదా! 


షి a 
ననన 


4 దేశంలో పేట్రేగిపోతున్న విద్వేష విధానాలకు ప్రతిగా, ఇక్కడ జరుగుతున్న ఈ అక్షర “€ 
సేద్యం, నిజానికి మత సమైక్యత కోసం, మనుషుల మధ్య సామరస్యంకోసం, మానవతావాదం 
కోసం భారతావని మొత్తానికి తెలుగు నేల సగర్వంగా - సగౌరవంగా సమర్పిస్తున్న నిస్వార్థ 
సంకుచితరహిత సమతా సందేశం. అదే, సమున్నతమైన సమాజ నిర్మాణం కోసం 
సదుద్దేశంతో సక్రియాత్మకంగా విరాజిల్లుతున్న సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ అక్షరాలకి సుస్థిరమైన 
స్థానాన్ని ఇవ్వగలిగే మానవీయమయిన మహోపదేశం ! 

(నాకత్యంత ఆత్మీయులు, హితులు, సన్నిహితులు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ అభిమానంగా 
చరితార్థులు - 2 పంపి ఓ రెండు మాటలు రాయమని కోరారు. నిజానికి ఏడెనిమిది 
సంవత్సరాల క్రితం ఆయన్ని చేసిన ఇంటర్వ్యూ 2015 లో ప్రచురించిన “విసృత స్వరాలు” 
పుస్తకంలో వచ్చింది. ఆయనది మా నాన్న వయసు, ఐనా అరమరికలు లేకుండా ఆత్మీయంగా 
సోదరా అంటూ పలకరించడం ఆయన నైజం. నిజానికి ఇది ఎన్నడో రాసాను, కానీ, 
ఆయనకి చెప్పకుండా పుట్టినరోజు సందర్భంగా ఇలా రైటప్‌ రూపంలో చిరు బహుమతి 
అందిద్దామని ఆగాను. కనీసం రాబోయే తరాలైనా అరమరికలులేని ప్రేమైక సమాజంలో 
జీవించాలని కోరుకుంటూ, నశీర్‌ అహ్మద్‌ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో అభిమానంగా 
అనుకోని _ఒత్తిళ్ళ వల్ల కాస్త ఆలస్యంగా ఇప్పటికిలా ఈ చిన్న రైటప్‌) 


ఆచరణే అతడి సిద్ధాంతం క్‌ 


ఆర్‌.శివకృష్ణ జీవితం !! 

ఆం౦ధ్రా ప్యారిస్‌ అని పేరెన్నిక గన్నతెనాలిలోని 
విమానం మేడకి ఎదురుగా “నేషనల్‌ ఆటో గ్యారేజ్‌” 
అనే మెకానిక్‌ షెడ్‌ ఉంటుంది. అదేబోర్డు మీద 
“అందరూ బాగుండాలి (ఇది మానవులందరి ఉద్యమం) 
ప్రపంచంలోని మానవులందరూ బాగుండాలి ఇంతకు 
మించిన గొప్ప ఆలోచన మరోటి లేదు” అనుంటుంది. 
సరే, ఏదో ఉత్సావాంతో అలా రానుకున్నారని 
వొద్దిలేద్దామనుకుంటే, షెడ్డు గోడల మీద పెద్దక్షరాలతో 
స్పష్టంగా ఉన్న అక్షరాలు మరింత రాటుదేలి ఉంటాయి! 
“డబ్బు, మద్యంల విష కౌగిలి నుండి ఓటును రక్షించండి.కులమతాల జాధ్యం నుండి 
విముక్తి కలిగించండి. 
“రాచరిక” వాసన వారసత్వాన్ని వదలండి. 'నాయకారాధని అనే “కేన్సర్‌? నుండి 
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.అందరూ బాగుండాలి.” ముందడుగు టీంగా ప్రజాసాహితి 
ఏర్పాటు చేసిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కని తెనాలి వెళ్ళిన నాకు అనుకోకుండా ఎదురైన అనుభవం 
ఇది. అలా ఆరోజు తన మెకానిక్‌ పనులన్నీ ముగించుకుని అర్దరాత్రి అయినా ఆసక్తిగా 
నాతో చాలా సేపు చర్చించిన శివకృష్ణ గురించి తెల్సుకునేకొద్దీ ఆసక్తి పెరిగింది! 
కడపలో ప్యాక్షన్‌ ఛాయలున్న కుటుంబంలో పుట్టిన ఆర్‌. శివకృష్ణ ఏడవ తరగతితో 
చదువు ఆపేసాడు. ఆర్థిక కారణాల వల్ల అప్పట్లో తెనాలి వొచ్చి స్థిరపడ్డారు. చిన్నప్పుడలా 
మోటర్‌ మెకానిజం నేర్చుకున్న ఆయన పై ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో వామపక్ష కార్యకర్త 
గా, సామాజిక కార్యకర్త గా ఉన్న వాళ్ళ తాతగారి ప్రభావం చిన్నతనం నుండే ఉంది! 
వయసుతోపాటు అది కూడా పెరిగి పెద్దదైంది. అలా అడపాదడపా ఏవో కార్యక్రమాల్లో 
పాల్గొంటున్నా2004 లో పదిహేనేళ్ళ క్రితం వాటికో నిర్దిష్ట రూపమొచ్చి ఎం.వి. రావు 
అనే సామాజిక కార్యకర్త పరిచయంతో “అందరూ బాగుండాలి” అనే ఉద్యమంలో 
భాగస్వామ్యం కలిగింది. అంతే, ఆనాటి నుండి విభిన్న (స్రవంతులతో సఖ్యత పెరిగింది! 
మానవాభ్యుదయ స్వేచ్భాలోచనా కేంద్రం మొదలుకొని మోటర్‌ సైకిల్‌ పరిరక్షణ వేదిక 
వరకూ,కీ. శే. చార్వాక రామకృష్ణ మాష్టారి నిడమర్రు నాస్తిక సమాజం నుండి దోరకుంట 
పుట్టా సురేంద్రబాబు గారి సత్యాన్వేషణ మండలి దాకా, జనవిజ్ఞాన వేదిక, సమాచార 
హక్కు ప్రచార ఐక్య వేదిక, శారదా సాహితీ , రక్తదాన, నేత్రదాన, అవయవదాన 


2 
uuu mum. 


గసచారోద్యమం...ఇలా ఎన్నో కార్యక్రమాల్లో అతను భాగస్వామి! 


ఇవికాక ఇతరేతర కార్యక్రమాలకి తన వంతు సాయం చేయడం, చలివేంద్రాలు, పిల్లలకు 
పుస్తకాలు, బ్యాగులు, అన్నార్తులకు ఆహారం , వివాహాలకు చేయూత..సరే, ఈ మాత్రం 
సేవ చాలామందే చేస్తుండచ్చు. కానీ, మెకానిక్‌ షెడ్డు తప్పా వేరే ఆధారమేం లేకుండా 
ఇంతా చేస్తున్న ఇతని వయస్సు 35 ఏళ్ళే. పెళ్ళైెంది, ఒక పాప! 

ఇది కాదు నన్నాకర్షించింది, ఇన్నేళ్ళలో ఇతను అక్షరాలా వందకి పైబడి సామాజిక హితం 
కోసం స్వచ్చందంగా విభిన్నమైన సైజుల్లో, శైలిలో, వివిధ అంశాల గురించి ప్రచురించిన 
ప్రభావశీలమైన కరపత్రాలు! అక్షరాలు మార్పుకు దోహదం చేస్తాయనే అచంచలమైన 
నమ్మకంతో, కరపత్రాలు వివేకానికి ఆద్యం పోస్తాయనే ఆశతో తిరుగులేని మాధ్యమంగా 
అక్షరాల్ని ఆయుధంగా చేసుకుని, మానవులందరి సంక్షేమానికి కట్టుబడ్డ ఆశయంతో, 
ఏడవ తరగతి చదివి మానేసిన శివకృష్ణ వెలువరించిన అక్షరాలా వందకి పై చిలుకు 
కరపత్రాలు! ప్రత్యామ్నాయ ఉన్నత చదువులంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పే వాళ్ళూ, 
డిగ్రీల టెక్కుతో, ఉద్యోగాల బ్యాంక్‌ బేలన్స్‌ ల మోతతో, ఇంకెన్ని స్థిర చరాస్తులు 
కూడబెట్టాలనో, ఇంకెంత విలాసవంతంగా బతుకీడ్చాలనో పగలూరాత్రీ ఆలోచనల్ని 
అరగ్గాట్టుకొనేవాళ్ళు, సిద్ధాంతాలంటూ, ఉద్యమాలంటూ ఉక్కపోత చర్చలు చేసే 
విప్లవకారులందరికీ ముప్పై ఐదేళ్ళ వయసులో అవిశ్రాంతమైన ఈ యువకుడి జీవితం 
ఒక ఆచరణాత్మక కనువిప్పు ! 

స్వచ్చంద 'సేవంటే గిట్టని నాకు సమాజంలో దోపిడి 'పైకూడా స్పష్టమైన అవగాహనతో,అంత 
చిన్న ఆదాయంలో అతడు చేస్తున్న కార్యక్రమాలు, మెకానిక్‌ షెడ్‌ మేడమీద వర్క్‌ షాపులు 
, సమావేశాల కోసం స్థలం కేటాయించడం, ఎప్పుడైనా వచ్చే సామాజిక కార్యకర్త లకి 
వసతి భోజన సౌకర్యాలు చూడటం, చిన్న సైజు గ్రంధాలయాన్ని మెయిన్టేన్‌ చేస్తూ అధ్యయన 
తరగతులు కూడా నిర్వహించడం ఇదంతా నా వరకూ నాకు ఒక ఆశ్చర్యం! 

తన శక్తిమేరకు సమాజం కోసం తనవంతయ్యే ఎంత పనైనా చేస్తానంటూ ముందుకొచ్చి, 
కొత్తవాళ్ళని పరిచయం చేసుకోవడమే ఏ ఉద్యమానికైనా ప్రాణమనీ, మాట్లాడుతూ ఉ 
౦డటమే ఒక అంగీకారానికి రావడానికి మార్గమనీ, కీర్తి కోసం, ప్రతిష్ట కోసం, గుర్తింపు 
కోసం కాదు..మేం చేసే ఏదైనా కార్యక్రమాల్లో ఐనా మీరూ పాల్గొంటారనే చిన్ని ఆశతోనే 
ఈ వివరాలన్నీ తెలుపుతున్నామనే అతడి బెన్నత్యానికి మనసులోనే తలొంచి సలాం చేస్తూ 
ఈ చిన్ని రైటప్‌ . అలాగే,ఆసక్తి ఉన్న మిత్రుల కోసం శివకృష్ణ గారి సెల్‌ నంబర్‌ : 
9966444600! 

( నేనెళ్ళినప్పుడు తెచ్చుకున్న కొన్ని కరపత్రాల ఫొటోలు, వాటి సాఫ్ట్‌ కాపీలు, అలాగే అతని 
స్లైగ్రేరేజ్‌, అందరూ బాగుండాలి ఉద్యమంతోబాటు అనేక సామాజిక సంస్థలకి కేంద్రంగా OY 


Em | 


సె 


గ్‌ 
న్న వాళ్ళ కార్యాలయం ఫొటో... వీలున్న ప్రతివాళ్ళు ఒక్కసారైనా వెళ్ళి తెల్సుకోవాల్సిన 


వ్యక్తి అతడు. సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా తలచుకుని ఒక్కసారైనా 
పలకరించాల్సిన జనహితుడతడు. త్వరలోనే తన కరపత్రాలన్నింటినీ గుదిగుచ్చి ఒక 
పుస్తకంగా ప్రచురించమని చెప్పాను. భావి తరాలకి కచ్చితంగా అదో దిక్సూచి 
అవుతుందనేది నా అభిప్రాయం.) 


నిబద్ధతకు మారుపేరు 
పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే మాష్టారు 
(కదలిక సంస్థ ప్రారంభోత్సవ సందర్భంగా) 

“నిస్వార్థానికి మారుపేరు 
నైతిక విలువలకు మరోరూపు 
ఉపాధ్యాయుల్లో మహామనీషి 
ఉద్యమ పోరాటంలో ఎదుర్లేని బుషి 
ఠీ పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే !” 
సుమారు ఇరవై సంవత్సరాల క్రితం పదవీ విరమణ 
సందర్భంగా గోఖలే మాష్టర్ని గురించి ఒక ఉపాధ్యాయ 
సంఘం చేసిన సంక్షిప్త పరిచయ వాక్యాలివి. ఇవెంత 
అక్షర సత్యాలో, ఎంతటి విలువైన వాక్యాలో ప్రత్యక్షంగా 
మొన్ననే చూసొచ్చిన నాకు ఈ వయసులో ఆయన 
పడుతున్న తపన పట్ల కలిగిన గౌరవభావననే ఇలా పంచుకోవాలని అనిపించింది ! ఎనభై 
ఏళ్ళ వయను. ఐనా ఉరుకులెత్తె మనసు. సమాజ మార్చు కోనం నిరంతర 
తపన.సమసమాజం కొరకు అవిశ్రాంతశోధన. ప్రజాపక్ష ప్రియబాంధవుడు. పశ్చిమగోదావరి 
జిల్లాలో అంతా (ప్రేమగా గోఖలే గారని పిల్చుకునే పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే గారు. 
ఎనభైయ్యవ వడిలోకి అడుగిడుతున్నారు ! ఉన్న సంస్థలు, సంఘాలే అనేక సమస్యలకి 
చేతులెత్తేస్తున్న సందర్భంలో పూనుకుని సమాజ హితుల్నిి ఆలోచనా పరుల్ని కూడగట్టి 
“కదలిక” సంస్థను ప్రారంభిం చడం ఆయనలోని ప్రగతిశీలతకి ప్రతీక. అందు కోసం 
అహర్నిశలు (శ్రమించి 'వివేచనే మార్గదర్శి” ట్యాగ్‌ లైన్‌ తో ఏకంగా నూట ఏబై మందితో 
నరసాపురంలో ఆరంభ కార్యక్రమం నిర్వహించారు ! 
అది కాదు అసలు సంగతి. ఈ కార్యక్రమం కోసం సుమారు మూడు నెలలపాటు నర్సాపురం, 
పాలకొల్లు, భీమవరం తదితర ప్రాంతాల్లో అన్ని ప్రజాసంఘాల బాధ్యుల తో సన్నాహక 
సమావేశాలు నిర్వహించి ఒక ప్రజాస్వామిక నిర్ణయానికి రావడం. ఆనాటి నుండి ప్రతీచిన్న 
విషయాన్ని నాతో అభిమానంగా పంచుకుంటూ నా సలహాలు కోరడం ! 
భావోద్యమాల్లో సీనియర్‌ గా గోఖలే గారి శిష్యులు అనేక ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉ 
న్నారు. ఐనప్పటికీ ఆయన సామాజిక స్పృహను అందిపుచ్చుకొని ఎంతో కొంత తమవంతు 
బాధ్యతను నిర్వహించడానికి ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. “కదలిక కార్యక్రమ 
పైససాణలి ఆయన నిబద్ధతను చూసిన వారంతా ఆశ్చర్యపోయాం | 


4కే 


క్‌తువాద ఉద్యమాలు మొదలుకొని వామపక్ష ప్రజా సంఘాల వరకూ, ఉపాధ్యాయ 
సంఘాల నుంచీ విజ్ఞానవేదికల దాకా, సొంతగ్రామం కొప్పర్రు నుండి అనేక ప్రాంతాల 
వరకూ ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలనే ఆశయమే కనిపిస్తుంది. అది నెరవేరాలని 
మనస్పూర్తిగా ఆశిస్తూ, చిరకాల మిత్రులు, పెద్దలు గోఖలేగార్మి కాస్త ఆలస్యంగా జన్మదిన 
శుభాకాంక్షలు !(డా.నరేంద్ర దభోల్మర్‌ 10 వర్ధంతి సందర్భంగా ఆయన నిర్వహించిన * 
కదలికి సభ నన్ను ఎంతగానో కదిలించింది. ఆ నిబద్దత అబ్బుర పర్చింది. నిజానికి, 
ఆయన వెర్షన్‌ ప్రకారం పుట్టిన రోజు 19 కాగా ఖీదీ లో 22 అనుంది. కాన, కాస్త 
అటూఇటూగా ఈ రోజు ఆయన్ని చిరు పరిచయం చేస్తూ, నిజానికి ఎప్పటి నుండో 
రాయాలని అనుకున్న ఈ చిన్న రైటప్‌.) 


న 


ఆయన జీవితమే ఒక “ఇంద్రధనస్సు! 
ఇంద్ర ప్రస్థానం (ఒక అరాచక నాస్తిక కథకుడి ఆత్మకథ) 


“నౌ పుట్టుకకు కారకుడైన వ్యక్తిని తండ్రిగా 
ఏనాడూ నేనెరుగను. అందువల్ల ఆ వ్యక్తిని తండ్రి అని 
ఎక్కడా వ్యవహరించను. ఆ వ్యక్తిని తండ్రి అంటే తండ్రి 
అనే పదాన్ని అగౌరవ పరచినట్లవుతుంది. ఇక ఆ మనిషిని 
అమ్మమొగుడుగా కూడా నేనెరుగను. అమ్మకి మొగుడుగా 
ఆ వ్యక్తి ఏనాడూ వ్యవహరించలేదు. నాకు పదేళ్ళు 
వచ్చేవరకూ అసలు ఆ వ్యక్తిని నేను చూసే ఎరుగను. 
అందువల్ల ఆ వ్యక్తిని అమ్మమొగుడు అనడం కూడా 
సరికాదు. కానీ, ఆ వ్యక్తినెలా ప్రస్తావించాలో తెలియక 
నా ఆత్మకథలో ఆ పెద్దమనిషిని అమ్మ మొగుడు అనే 
ప్రస్తావించాను. లోకంలో కోట్లమంది స్త్రీ పురుషులున్నారు. నా అమ్మ అనే స్త్రీకి నేను 
పుట్టడం నా గొప్ప అదృష్టం. ఆ పెద్ద మనిషి నా జన్మకి కారకుడవడం నాగొప్ప దురదృష్టం. 
“ (పేజి 30-31) 

“మూఢవిశ్వాశాల ఉత్పత్తితో సమాజాన్ని గుడ్డి నమ్మకాల్లో ముంచి ఆ నమ్మకాన్ని సొమ్ము 
చేసుకునే బ్రాహ్మణ భావజాలాన్ని మాత్రమే వ్యతిరేకిస్తాను, ఖండిస్తాను తప్పా ఇతర 
కులవృత్తులు వారిమల్లే తన కులవృత్తినీ దేవుడిచ్చిన వృత్తి అంటూ అమాయకంగా నమ్మి 
ఆ వృత్తిపైనే బతికే ఏ బ్రాహ్మడ్నీ వ్యక్తిగతంగా విమర్శించను, అగౌరవంగా చూడను. 
మనుషులందరూ సమానులే, సమానంగా గౌరవనీయులే అనేదే నా భావజాలం. దీనిని 
బ్రాహ్మణ భావజాలం అంగీకరించదు కాబట్టే ఆ భావజాలాన్ని వ్యతిరేకిస్తాను. బ్రాహ్మణ 
భావజాలం మనుషులందర్నీ సమానంగానే గౌరవిస్తుంది అని ఎవరైనా అంటే - ఐతే 
వారు పరమ భయంకరమైన ఈ అస్పృశ్యత ఎక్కడ నుండి ఎలా వచ్చిందో చెప్పాల్సి ఉ 
టుంది.” 

(పేజి 61-62) 

“ప్రకృతి సౌందర్యం పట్ల ఆరాధనా భావాన్నీ గౌరవాన్నీ కలిగించలేని చదువులూ, 
గురువులూ ఎందుకు? ఎన్ని వందలమంది పంతుళ్ళు ఎన్ని వందల పాఠాలు ఎన్నేళ్ళు 
చెప్పినా అవన్నీ ప్రకృతి చెప్పే కొద్ది నిమిషాల ఇంద్రధనస్సు పాఠం ముందు దిగదుడుపు 
కాదూ? ప్రకృతిని మించిన గురువెవరు? తను సౌందర్యో పాసకుడై, తన విద్యార్థులకి యా 


వాలు 


సౌందర్యోపాసనని ఎక్కించలేనివాడు ఉపాధ్యాయుడిగా పనికిరాడు. మేష్టార్మి కావలసిన 
తొలి అర్హత ప్రకృతి పట్ల, సౌందర్యం పట్లా గౌరవమూ, ఆరాధనా భావమూ. అటువంటి 
ఉపాధ్యాయుల్లేని స్కూళ్ళని మూసెయ్యాలి. ప్రకృతి స్మూళ్ళలోకి రాదు. స్మూలే పిల్లల్ని 
ప్రకృతి లోకి తీసుకువెళ్ళాలి.” (పేజి 67) 
“జంధ్యం పవిత్రమైనదీ, గొప్పదీ, మంచిదీ ఐతే, లోకంలో అందరకీ వడుగు జరిపి 
జంధ్యం వేయాలి. ఆ మంచీ, గొప్పా బ్రాహ్మణులకి మాత్రమే పరిమితమై వారు మాత్రమే 
జంధ్యానికి అర్హులైతే అటువంటి జంధ్యం నాకు అవసరం లేదు, అటువంటి బ్రాహ్మణత్వమూ 
నాకు అవసరం లేదు.” (పేజి 115) 
“ఆస్థికుడిగా బతకడం తక్కువ అనీ, భౌతికవాదిగా బతకడం ఎక్కువ అనే భావాలు నాలో 
ఏమీలేవు. మేధావుల్లో ఆస్తికులూ, నాస్తికులూ ఇద్దరూ ఉండటం చూసాను. ఆస్థికులుగా 
కానీ నాస్థికులుగా కానీ వుండటం కన్నా ముందు మనుషులుగా వుండటం చాలా ముఖ్యమని 
భావిస్తాను. అది లేకపోయకా ఎవరుగా వున్నా ఒకటే.” (పేజి 173-4) 
“మార్చ్‌ కలలు కన్న సోషలిస్ట్‌ సమసమాజం ఆచరణలో ఏనాడూ సాధ్యం కాదని నాకు 
అర్దమైంది. సిద్ధాంతరీత్యా మార్చిజం రైట్‌. కానీ రైట్‌ ని రైట్‌ గా ఒప్పుకునే మనస్తత్వం 
మనుషుల్లో చాలా తక్కువ. మానవ మనస్థత్వంలో ఉన్న ఈ సంక్షిష్టతే భయంకర స్వార్ధమే 
మూర?త్వమే సమసమాజాన్ని ఒప్పుకోదు, రానివ్వదు.” 

(పేజి 184) 
“జ్ఞానం చెల్లని పాతనాణెం లాంటిది. ఈ పనికిమాలిన జ్ఞానం జోలికి పోవు కాబట్టే 
చెట్లమీద పక్షులూ, ఉడతలూ మనకన్న ఎక్కువ స్వేచ్చగా, ఆనందంగా జీవిస్తున్నాయ్‌ 
అనిపిస్తుంది. సహజ జీవితం అంటే అదే! డబ్బూ, జ్ఞానమూ - రెంటినీ విసర్జిస్తేనే కానీ 
సహజ జీవితానందానికి చేరువ కాలేం అనే చిన్న సత్యాన్ని తెలుసుకోడానికి నా సగం 
జీవితం వేస్ట్‌ ఐంది...” (పేజి 197) 
పరమ దరిద్రంలో జన్మించి పరమేశ్వరుడి అస్తిత్వాన్ని ప్రశ్నించి, పరమత సహనాన్ని 
అలవరుచుకుని, ఫక్తు నాస్తికుడిగా మారి, బికారిగా, నిరుద్యోదిగా, చిరుద్యోగిగా, ఉ 
పాధ్యాయుడిగా, సైకాలజిస్ట్‌ గా, అనేక పాత్రలు నిర్వర్తించిన డి. ఆర్‌. ఇంద్ర సంచలన 
వ్యంగ్య రచయిత గా మాత్రమే లోకానికి తెలియడానికి గల నేపథ్యం ఆయన ఆత్మకథ 
“ఇంద్ర ప్రస్థానం” చదివితే తెలుస్తుంది! 
చిన్న వయస్సులోనే ఎదుర్కొన్న కల్లోలాలు ఆయనని రాటుదేల్చి సాంప్రదాయేతర వాదిగా, 
బావ్మాణ భావజాల వ్యతిరేకిగా, స్వేచ్చా లోచనావరండి గా, నత్యాన్వేషిగా, 
సౌందర్యారాధకుడిగా, స్త్రీ వాదిగా, సమాజ ్రేయోభిలాషిగా, ప్రకృతి ప్రేమికుడిగా, నిత్య 
EN 4 
వలు 


తాత్వికుడిగా, ఆనంద జీవుడిగా, అన్నింటినీ మించి “మనోహరీయుడి” గా మల్చిన క్రమం 
హృద్యమైన అక్షరాల్లో చదివిన మనల్ని కూడా కదిలిస్తుంది! 

అందుకే,”నదిలో ఈతకొట్టడం దేహానికి మంచిది. అలాగే కష్టాల కడలిలో ఈత మానసిక 
ఆరోగ్యానికి మంచిది. అది నన్ను మానసికంగా చాలా పటిష్టం చేసింది.”(పేజి 66) 
అన్నాయన, “హెటల్‌ కి వెడితే సాదాదోశ, స్పెషల్‌ దోశ అని రెండు రకాలుంటాయ్‌. 
అలాగే దౌర్భాగ్యంలో కూడా సాదా దౌర్భాగ్యం, పరమ దౌర్భాగ్యం అని రెండు 
రకాలుంటాయ్‌. నేను పుట్టుకతోనే హైక్లాస్‌ స్పెషల్‌ కేటగిరీ వాడ్ని కాబట్టి నన్ను వరిస్తే 
పరమ దౌర్భాగ్యమే వరించాలి” (పేజి 99) అని చెప్పుకున్నారు! 

రావులపాలెం లో పుట్టి, నరసాపురం, మద్రాసుల్లో చదివి, కాకినాడ, విజయనగరం మొదలైన 
చోట్లకి కడుపు కోసం తిరిగి, చివరికి రాజమండ్రిలో స్థిరపడిన రచయిత, రెండు పదుల 
వయసులోనే, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పై అభిమానంతో తనకి పెట్టబడిన పేరుని తనకి 
నచ్చినట్లు మార్పు చేసుకోవడం మొదలు, రాహుల్‌ సాంకృత్యాయన్‌ పై ప్రేమతో అంత 
వయసులోనే తనకి పుట్టబోయే బిడ్డ కి “రాహుల్‌” గా పేరుని ముందే నిశ్చయించుకున్నారు! 
ఆ ధిక్కారం అక్కడితో ఆగలేదు. ప్రశ్నలతో భక్తి మతాల భరతం పట్టింది. రాతలతో 
మూఢ నమ్మకాల మూతి పళ్ళు రాలగొట్టింది. పురుషాధిక్యత తాటతీసింది. అన్నింటినీ 
మించి ఏ వాదానికి కట్టుబడని మానవతావాది గా ఆయన్ని మల్చింది, అందుకే, “ఆధ్యాత్మిక 
ఒక పెర్వర్షన్‌. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక బాధ్యతల నుంచి పారిపోయే ఒక ఎస్సేపిజం. 
చేవచచ్చిన ఒక విరికివాడి వలాయన మంత్రం. లోకాన్ని జీవితాన్ని ప్రేమించి 
ప్రేమింపచేసుకోవడం చాతకాని అరసికుడి అజ్ఞానం ఆధ్యాత్మికత. శూన్యంలో ఆనందాన్ని 
వెతుక్కునే ఒక మానసిక రుగ్మత. అంతకన్నా అధమమైన పదం మానవజీవితంలో మరోటి 
లేదు. ఆధ్యాత్మిక ప్రవచనకారుడుకన్నా మోసగాడు మరొకడు లేడు” (పేజి 305) అంటో 
చెంప చెళ్ళుమనిపించారు! 

మనిషిగా ఆయన్ని మలిచిన అమ్మ, మంచి రచయితగా మనకి డి. ఆర్‌. ఇంద్రగా 
ఆయన్ని అందించిన సహచరి మనోహరి ల మరణాలు ఆయన్నెంతగా కదిలించాయో 
పాఠకుల్ని కూడా అంతే కల్లోరపెడతాయ్‌. ఆత్మీయ స్నేహితురాలిగా, అంతరంగ సహచర్యిగా, 
అనురాగశీలిగా ఉన్న భార్య హఠాత్మరణం ఆయన జీవితంలో రేపిన అలజడిని వర్ణించడానికి 
ఎన్నెన్ని అక్షరాలూ సరిపోవేమో!“భార్యాభర్తల్లో ఒకరు ఏమండీ అనీ, మరొకరు నువ్వు అని 
పిల్చుకుంటు న్నారంటే, నా దృష్టిలో వారు భార్యాభర్తలు కారు. యజమాని, పనిమనిషి 
అని అర్థం.” (పేజి 135)అని దంపతుల మధ్య సమానతని కాంక్షించిన ఆయన,”గొప్ప 
వంటకానికి గొప్ప దినుసులు అవసరం లేదు. నిత్యం లభ్యమయ్యేవి చాలు. చేసే పద్దతి 


న్ని a 
tt Ho 


కోసల గొప్ప వంటకం తయారు అవుతుంది. ఆనందకరమైన దాంపత్య జీవితమూ అంతే. 1 
పరస్పర నమ్మకం, గౌరవం, నిజాయితీ, స్వార్థ రాహిత్యం, ఎంత తవ్వినా తరగని గనిలాంటి 
(ప్రేమ , లోపాలను ఉదారంగా స్వీకరించే క్షమాస్వభావం, నిరహంకారం ఇవే ఆ దినుసులు. 
ఇవి తగినపాళ్ళలో సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఆ దంపతులదే”(పేజి 185) అంటూ, 
“ఆదర్శవంతమైన దాంపత్య జీవితం కల్పవృక్షం వంటిదం”టారు! పేజి 237). 

అలాగే ఈ పుస్తకంలో వ్యక్తిగతంగా కొన్ని లోపాలూ నాకు ఇందులో కనిపించాయ్‌. ఇంతటి 
స్త్రీ వాది కూడా అబ్బాయి పెళ్ళి దగ్గరకొచ్చేప్పటికి, “ఆడపిల్లల వేషాధారణ, కట్టూబొట్టూ 
తీరే నాకు నచ్చలేదు. బిగుతైన జీన్స్‌ పాంట్లు, బొడ్డూపొట్టా కనిపించే పొట్టి టీ షర్టులు, 
గుర్రంతోకలా ఒదిలేసిన జుట్లూ అన్నీ నాకు వికారం కలిగించేవే. వాళ్ళలో ఆడతనం 
ఎక్కడా నాకు కనిపించలేదు. ఇలా ఆడోమొగో తెలియనివాళ్ళు మనకి వద్దురా బుజ్జీ 
అన్నాను. నాకు కావాల్సింది పదవోరణాల తెలుగువిల్ల.” (పేజీ 259)అనడం 
దారుణమనిపించింది! అంతేకాదు, భిన్న లైంగికతను ఒక హక్కుగా గుర్తించాల్సిన ప్రజాతంత్ర 
భావనకి విరుద్ధంగా, జండర్‌ సెన్సివిటీ పట్ల ఏ మాత్రం స్పృహ లేకుండా కించపరిచేలా 
(మాడాలు, స్వలింగ సంపర్మం) వంటి వాటిపట్ల వెటకారపు భాషని వాడటం (పేజిలు 
275,280) సమంజసం కాదని నా భావన! 

యలమంచిలి వెంకటప్పయ్య గారి “వేదాలంటే ఇవేనా” చదివి ప్రభావితం అయ్యింది 
మొదలు, 9గ్రాబతీస్త్రవ % అనే వుస్తకం చదివి రష్యాలో సోషలిజం పేరిట స్టాలిన్‌ 
నియంతృత్వం రాజ్యమేలిందని తెల్సుకుని,మానసిక నిపుణుడిగా పేరొంది, స్వేచ్చనూ, 
ప్రేమనూ గొప్పగా పొగిడి, రొమాన్సీ సెక్సునీ, సెక్సువాలిటీనీ అధ్యయనం చేసినఇంతటి 
రచయితలోనూ అక్కడక్కడా కనిపించే ఈ సాంప్రదాయ జంధ్యం కంపు నాకు నచ్చలేదు,కానీ, 
ఆయనే అన్నట్లు మనిషి వైరుధ్యాల పుట్ట మరి! 

అనుబంధంగా ఇచ్చిన మ్యూజింగ్భూ, రెండు ఇంటర్వ్యూలు (నా దాంతో సహా) 
ఫర్వాలేదనిపించాయ్‌ కానీ రచయిత ముచ్చటపడి రాయించుకున్న మూడు ప్రఖ్యాతుల 
(ఎండ్లూరినుధాకర్‌, తల్లావరఖల పతంజలిశాగస్తి, రెంటాల వేంకటేశ్వరావుల) 
ముందుమాటలు (నాలుగోది కోడూరి శ్రీరామమూర్తి గారిది పోయిందట, బతికిపోయాం!) 
వ్యక్తిగతంగా నన్నయితే చాలా నిరాశ పర్పాయి. పుస్తకం పై విశ్లేషణ, విమర్శ లేకుండా 
పైపైన రాసినట్లు అనిపించింది, అలాగే అక్షరాల టైపింగ్‌ బాగున్నప్పటికీ ఫాంట్‌ సైజులు 
చాలా చోట్ల సమంగా లేవు, కళ్ళకి కాస్త ఇబ్బంది అనిపించింది! 

Unspoken Dialogues are more meaningful and more poetic than Spoken 
ones. (P 274) ఆత్మకథ అలాంటి అన్బోకెన్‌ పొయెటిక్‌ డైలాగ్‌ అని నా భావన. కాబట్టే, 
స్మి తథికా కారడవుల్లోని అనాగరిక ఆటవిక తెగల మనుషులు, వారి బతుకులు ఈ అగ్రహారపు 


Ei i 


(బ్రాహ్మణ (బ్రతుకుల కంటే వెయ్యిరెట్లు నయం అనిపించే వాతావరణం” (పేజి 132) 
అనుభవించి, దానిని అధిగమించి ‘My life is more beautiful than any beautiful 
thing (275) అని మూడొందల పేజీల పైచిలుకు ఆత్మకథ ను ధైర్యంగా రాయగలిగారు! 
“నేను ఆత్మకథ రాస్తున్నానని తెలిసి ఓ అభిమాని - ఆత్మకథ రాయడమంటే ఇంటిగుట్టు 
రట్టు చేసుకోవడం కాదా, సిగ్గు పడాల్సిన విషయాలూ ఉండొచ్చు, వాటిని సిగ్గు లేకుండా 
రాస్తారా అనడిగాడు. ఇందులో నేను సిగ్గు పడాల్సిందేమీ లేదు. అబలల మీద అత్యాచారాలని 
చేసేవాళ్ళని దేవుళ్ళంటూ రధ గజ తురగ గరుడ హంస నర వాహనాల మీద ఊరేగించే 
ఈ లోకమే నా అమ్మమొగుడు లాంటి వాళ్ళని అచ్చోసిన ఆబోతుల్లా వదిలేసే ఈ నీచపు 
లోకమే సిగ్గుపడాలి అనేదే నా సమాధానం!” (పేజి 142) ఇంతకంటే విశ్లేషణ అవసరం 
లేదనుకుంటాను! 

ఈ పుస్తకం (పైవేటు సర్యులేషన్‌ గా సన్నిహితుల కోసం మాత్రమే కొద్దిపాటి ప్రతులు 
ముద్రించారు. ఎందుకనేది స్పష్టం. రావణజోస్యం వంటి మామూలు కథనే తట్టుకోలేక 
పత్రికలమీదా, సంపాదకుల మీద దాడులూ, దౌర్దన్యాలూ చేసే లోకంలోఇంద్ర వంటి 
రచయితలు ధైర్యంగా రచనల్ని ప్రచురించుకోగలిగే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాదాన్ని 
వివేచన అడ్డుకోగలదా?? కాన దయచేసి పుస్తకం కోసం నన్ను అడగవద్దని విన్నవిస్తూ, 
ఐనా ఆసక్తి, సామాజిక స్పృహ, ధైర్యం ఉన్న బెత్సాహికులకు పుస్తకం లభ్యం కావడం 
కష్టమేం కాదని తెలుపుతూ, వుస్తకం ముగింపులో అన్నట్లు,”లోకంలో ఎవరి 
మనోభావాలకువారే బాధ్యులు!”(పేజి 289) 

(సహృదయులు, మంచి మిత్రులు, ఇంద్ర గారు ఆత్మకథ చివర్లో సరైన, సహేతుక కారణాలేవీ 
చెప్పకుండా రాతని ఇంతటితో విరమిస్తున్నానని ప్రకటించడం భావ్యం కాదని భావిస్తూ, 
అచ్చవ్వగానే ప్రేమగా ఒక కాపీ నాకు పంపినందుకు, 15 పేజీలనా ఇంటర్వ్యూని పుస్తకంలో 
అనుబంధంగా ప్రచురించినందుకూ కృతజ్ఞతలు తెలుపుతూ,ఆరు పదులు పైబడిన 
వయనులో మూడొందల పైబడిన పుటలతో ఈ కృతిని తెలుగు సాహిత్యానికి 
అందించినందుకు రచయితకి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇక్కడికిలా ఆపుతూ, ఇంద్ర 
ప్రస్థానం పై నా విమర్శనాత్మక సమీక్ష ఇలా రైటప్‌ రూపంలో...) 


ట్‌ మహామానవవాద మహత్తర దూత శ 
మానవ గీత (పుస్తక పరిచయం) 


“సత్యమేవ ప్రవక్ష్యామి ్గ్‌ 
సత్యం ధ్యాయామి సర్వదా నురో మూడు రచనలు, 
నహి సత్యాత్‌ పరం వాక్యం 

శ్రోతుమిచ్చామి కేనచిత్‌ !” 

(సత్యమునే చెప్పెదను. సదా సత్యమునే ఆలోచించెదను. 
సత్యము కాని వాక్యమును వినుటకు కూడా ఇష్టపడను.) 
“సత్యార్థం జనసౌఖ్యార్థం 

చాగ్నిమార్లే పదం మమ 

సాహసమప్యజేయం సాత్‌ 

నిందాస్తుత్యోర్ట్యయోస్సమః” 

(సత్యము కొరకు, జనసంక్షేమము కొరకు నిప్పుల దారిలో నా పాదముంచాను. నా సాహసము 
అజేయమైనది. నిందాస్తుతులు రెండూ నాకు సమానమే) 

సరైన కాలమానం లేకుండా అసమానతలను వ్యవస్థీకృతం చేసేందుకు రచించబడ్డ భగవద్గీత 
కు ప్రత్యామ్నాయంగా సరిగ్గా ౩5 ఏళ్ళ క్రితం మనిషి కోసం చరిత్రలో మనిషే కేంద్రంగా 
“సత్యాన్వేషులకు, ధర్మ జిజ్ఞాసువులకు, సాదరపూర్వకముగా “ అంకితం ఇస్తూ, ప్రవచించిన 
వంద శ్లోకాల “మానవగీత” లోని ప్రతిజ్ఞా విభాగః లోని ప్రారంభ పద్యాలివి. ధర్మ, అర్ద, 
కామ, మోక్షాల్ని భౌతికవాద దృక్పథంతో సంస్కృత భాషలో విశ్లేషించిన మొట్టమొదటి 
అపురూప ప్రయత్నం ఇది. అందుకే, 

“వేదాంత భావ రాహిత్యం 

సత్యమార్గాను వర్తనం 

ఏతత్‌ జ్ఞాన మితిప్రోక్తం 

అజ్ఞానం యత్తదన్యదా “ 

(మతాసక్తి లేకుండుట, సత్య ధర్మముల పై విశ్వాసముంచుటయే జ్ఞానము అనబడును. 
దానికి భిన్నమైనది అజ్ఞానము.) 

అని ధైర్యంగా ప్రకటించగలిగారు. ఫల[్రుతిగా, 
“గ్రంధోదయం నవాగీతా 

యత్ర పాఠః ప్రవర్తతే 

తత్ర సర్వాహి ధర్మాశ్చ 

EN 


sere ఇ 


(ఈ నూతన గీతా పాఠ ప్రవచనము ఎచ్చట జరుగుచుండునో అచ్చట సకల ధర్మములు ఉ 
౦డును. మాయావిముక్తి కలుగును.) అంటారు. సుమారు నూట యాభై గ్రంథాలు రచించి 
సంస్కృత ఆంధ్రాంగ్ల సాహిత్యాలలోనే కాక హిందీ మొదలు ద్రావిడ భాషలు అన్నింటినీ 
బెపోసన పట్టి, పత్రికలు, సంస్థలు స్థాపించి, వేలు పెట్టని ప్రక్రియ లేకుండా నాలుగు 
దశాబ్దాల పైచిలుకు తెలంగాణ కరీంనగర్‌ కేంద్రంగా అసాధారణ సాహితీ కృషి చేస్తున్న 
పెద్దలు డా. మలయశ్రీ రచించిన అద్భుతమైన రచనిది. దీని ప్రభావంతోనే మలయశ్రీ 
మనుమడు విక్రమాదిత్య ఆరవ తరగతి చదూతున్న ప్పుడే 'దేవుడెక్కడి అనే రచన చేయగా, 
'బాలవాక్కు' పేరిట దానిని ముద్రించడం జరిగింది. నాకు తెలిసీ తెలుగులో మొట్టమొదటి 
బాల హేతువాద పొత్తం ఇదే ! బహుశా అందుకే ప్రముఖ అంబేద్కరిస్టు మేధావీ, తాత్వికుడు 
కత్తి పద్మారావు గారు ఈ పుస్తకానికి “మనుస్కృతికి ప్రత్యామ్నాయ గీతమే ఈ మానవగీత” 
పేరిట మలయశ్రీ కి లేఖ రాస్తూ, * మీరు రాసిన మానవగీత చదివాక నాస్తికోద్యమంలో 
ఇంతటి మహత్తర కావ్యం చార్వాక దర్శనం తర్వాత ఇదే అనిపిస్తుంది.”, అంటూ, “మీరు 
సంస్ఫతంలో విద్వాంసులు, పండితులు, కవులు, మనుస్ఫృతి క్రి (ప్రత్యామ్నాయం 
రూపొందించగలిగిన ధీశాలి, మానవతావాది, హేతువాది, నాస్తిక తాత్వికులు” అంటారు 
!ఇక మరొక అద్వితీయ రచన “సత్య సూక్తం (నాస్తికత్వం అంటే ఏమిటి? అది ఎందుకు?) 
సరిగ్గా పాతికేళ్ళ క్రితం 1997 లో వచ్చిన చిన్న రచన ఇది. పండిత సూత్రం, పురుష 
సూక్తం, స్రీ సూక్తం, బాల సూక్తం, జన సూక్తం, మానవ సూక్తం , ధర్మ సూక్తం విభాగాలలో 
దేవుళ్ళనీ, మతాలనీ ఉతికారేసిన రచన ఇది. ఈ రోజు నాస్తిక, హేతువాద, భౌతికవాద, 
మానవవాద, ఇంకా సైన్సు ఉద్యమ సంస్థలు ఓన్‌ చేసుకుని ప్రచారం చేయవలసిన గొప్ప 
చిన్ని పుస్తకం ఇది! ప్రముఖ పురాతత్వ పరిశోధకులూ, చరిత్ర కారులు, రచయిత, న్యాయవాది, 
A Source Book in Indian Materialism రాసిన కీ. శే. ఠాకూర్‌ రాజా రాంసింగ్‌ గారి 
ప్రేరణతో ఆయనకే అంకితం ఇవ్వబడిన చిన్న వచన గేయ కావ్యం, “అత్రి మతం” 
విలువైన రచన. ముగ్గురు దైవాల్నీ అంగీకరించనివాడు “అత్రి ముని “అనసూయ ఆయన 
భార్య అసూయ లేనిదని అర్థం. దత్తాత్రేయుడు అంటే ఈ మూడు మతాల్లోనూ విశ్వాసం 
లేని వ్యక్తి (అత్రి) నుండి బహుమతిగా వచ్చినవాడు అని అర్థం ! 

త్రిమతాలకు అతీతమైన అత్రి మతాన్ని గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా మనిషి 
పక్షం వాదించి, అసమానతల్ని ధిక్కరించి సమానత కోసం , తమ నూతన సిద్ధాంతం 
కోసం నిలిచిన అనసూయ గురించి, అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజు ఏ సనాతన 
ధర్మానికి వ్యతిరేకంగా తన ఆవిర్భావం జరిగిందో, అందులోనే తనని భాగం చేసి దేశంలోని 


షి a 
Se: 


గనక ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్న దత్తాత్రేయ స్వరూపం గురించి తెలుగులో భౌతికవాద 


దృక్పథంతో చేసిన మొట్టమొదటి రచన అత్రి మతం ! 
ఇక మహాకవి అశ్వఘోషుడి 'వజ్రసూచి” సంగతి సరేసరి. ఆధునిక కాలంలో కార్ల్‌ మార్చ్‌ 
“కమ్యూనిస్టు మ్యానిఫెస్టో కీ, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 'కులనిర్మూలన' కి ఎంతటి ప్రాముఖ్యత 
ఉందో, ప్రాచీన కాలంలో అంతటి ప్రాధాన్యత కలిగి బ్రాహ్మణాధి పత్యాన్ని , కుల 
అసమానతలనూ బలంగా సశాస్త్రీయంగా తునాతునకలు చేసి ఖండించిన అజేయ గ్రంథం 
మహా బౌద్ధ పండితుడైన మహాకవి అశ్వఘోషుని వజ్రసూచి అని విజ్ఞుల అభిప్రాయం. 
మిళింద ప్రచురణల ద్వారా పాతికేళ్ళ క్రితం దీనిని తెలుగు లోకి గొప్పగా అనువదించినది 
కూడా డా. మలయశ్రీ గారే! 
అమూల్యమైన ఈ నాలుగు రచనలే కాకుండా యాభై ఏళ్ళ క్రితం ప్రచురించిన “సజీవ 
సత్యాల” నే నూటపది జీవన సూక్తుల్ని ఒక్క దరికి చేర్చి కూర్చిన పొత్తాన్ని కూడా 140 వ 
పుస్తకమైన ఈ రచనా సంపుటిలో చేర్చడం జరిగింది. దాదాపు వంద పుటలు గల 
వెలకట్టలేని ఈ పుస్తకానికి వంద రూపాయలు నామమాత్రపు వెల పెట్టారు. తెలుగు 
రాష్ట్రాలలో భావోద్యమకారుల పేరుతో దశాబ్దాలుగా కృషిచేస్తున్న వారికి అవార్డులు ఇస్తూ 
తన పరిమితుల్లో కృషి చేస్తున్న మలయశ్రీ గారి భావాలతో ఎవరికైనా కొన్ని భిన్నాభిప్రాయాలు 
ఉండవచ్చును కానీ ఆచరణాత్మక సామాజిక వైద్యులు డా. భానుప్రసాద్‌ గారి కుటుంబానికి 
అంకితం ఇవ్వబడిన ఈ పుస్తకం, తెలుగులో ప్రతి భావోద్యమ ఆలోచనాశీలి కచ్చితంగా 
చదివి తీరవలసిన విలువైన రచనల సంపుటం అని నా అభిప్రాయం. ఆసక్తి ఉన్న వారి 
కోసం డాక్టర్‌ మలయశ్రీ గారి కాంటాక్ట్‌ వివరాలు ఇస్తున్నాను. సంప్రదించవచ్చు ! 

డా. మలయశ్రీ, నవ్య సాహిత్య పరిషత్‌ 

1 - 113/7, ఆదిత్య భవన్‌, వేమననగర్‌ 

రేకుర్తి, కరీంనగర్‌ , తెలంగాణ - 505451 

సెల్‌ - 9866546220 

(పదేళ్ళకి పైబడిన మా స్నేహంలో (ప్రతి రచన చివరా “సెలవిప్పటికి, స్నేహమెప్పటికీ' అనే 
టేగ్‌ లైన్‌ డా. మలయశ్రీ గారి రచనకి ఓ బండగుర్తు. అనేక అరుదైన రచనల్ని చేతులు 
కాల్చుకుని కూడా ప్రచురించిన వైజ్ఞానికవాది. తెలంగాణ ప్రాంతం నుంచి 'భౌతికవాది” 
పత్రికను ఎన్నో ఏళ్ళు నిబద్దతగా నడిపిన బౌద్ద్ధాభిమాని, బుద్దిజీవి ఆయన. ఎన్నాళ్ళుగానో 
అనుకుంటున్నప్పటికీ మానవగీత తో సహా మలయశ్రీ గారి నాకు నచ్చిన రచనల పై 
ఇన్నాళ్ళకిలా ఓ చిన్న రైటప్‌.) 


షి a 
eu HHH 


ఆయన ఆశయం, ప్రవహించే గోదావరి ప్రవాహం! 


దిభైళ్ళెంట్‌ అయ్యి , పిల్లలు 
సెటిల్‌ అయ్యాక కూడా అందరిలా 
ఏదో కాలక్షేపం కోసం గడిపేద్దాం 
అనుకోలేదాయన. సమాజం కోసం 
తన భావజాలానికి తగినట్టుగా ఒక 
గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. 
తన ఊరి కోనవే కాకుండా 
చుట్టుపక్కల విద్యార్థులు, యువత, జిజ్ఞాసువుల కోసం నడుం కట్టారు. ఫలితం , 
“ప్రజాకవి వేమన గ్రంథాలయం” 
అయిన వాళ్ళు ఆలోచించుకోమన్నారు. కానివాళ్ళు ఉన్న సొమ్ము కాస్త తగలేస్తున్నావంటూ 
మొహం మీదే చెప్పారు. ఈ వయసులో ఇదంతా ఎందుకంటూ నిలేసినవారు, ఉన్నదంతా 
ఊడ్చేస్తే ఎలాగంటూ ఎగిరినవారు చాలా మందే ఉన్నారు. పెద్దగా ప్రోత్సాహం లేకుండానే 
ఆయన తన పని ప్రారంభించారు. 
ఇంతలో ఒక పిడుగు. అర్ద్జాంగికి కేన్సర్‌ 
అని తేలింది. తల్లడిల్లిపోయారు. ఒక పక్క లైబ్రరీ నిర్మాణ పనులు చూసుకుంటూనే ప్రతి 
వారం ఆవిడ చికిత్సకని కీమో థెరపీ చేయించేవారు. అండగా నిలిచిన అల్లుళ్ళు, పిల్లలె 
ప్రేమగా తిరగడానికి ఇబ్బంది అవుతోందని చిన్న బండొకటి తీసారు. 
మళ్ళీ మరో పిడుగు. బండి సర్వీసింగృని వెళుతుంటే హైవే మీద మహరాష్ట్ర లోడ్‌ లారీ 
వచ్చి గుద్దేసింది! కొత్త బండి పిప్పయి పోయింది. వెనకనున్న మిత్రుడికి గట్టి గాయాలు 
అయ్యాయి. ఈయన మాత్రం కొద్దిపాటి దెబ్బలతో బయటపడ్డారు. 
మునిగితే కాని లోతు తెలీదన్నట్లు లైబ్రరీ కి అనుకున్న దాని కంటే ఆర్థిక భారం ఎక్కువే 
అయినప్పటికీ ఆయన ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా 
దేనికీ వెరవలేదు. కష్టలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాడు. ఆయనే, 
గోపు చందర్రావు! 
బోసు మాష్టారని అందరూ (ప్రేమగా పిలుచుకునే ఆయన తూ.గో.జిల్లా. దివిలి దగ్గర 
తాటిపర్తి గ్రామంలో నిర్మిస్తున్న లైబ్రరీ, 
“ప్రజాకవి వేమన గ్రంథాలయం “ పూర్తయింది. లైబ్రరీ మెయిన్టినెన్స్‌ కి రెండు దుకాణాలు, 
విశాలమైన హాలు, ఆధునిక బాత్రూం సౌకర్యాలతో దానినొక పరిశోధన కేంద్రంగా 


షి 2 
eu HHH 


హో స 
తీర్చిదిద్దాలనే ఆయన ఆకాంక్షకి మనసులోనే నమస్మరించాను. 


ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించని ఆయనకి లైబ్రరీలోకని పుస్తకాలు సేకరించి 
ఇస్తానని చెప్పాను.నా గ్రంథాలు కొన్నింటిని ఈసరికే అక్కడికి చేర్చాను. కోవిడ్‌ కారణంగా 
ప్రారంభోత్సవం వంటి పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టలేకపోవచ్చును కానీ భావోద్యమ 
మిత్రులంతా ఇటువైపు వచ్చినపుడు తప్పకుండా ఈ లైబ్రరీని చూసి మీ సలహాలు, 
సూచనలు ఇవ్వగలరని మనవి.సొంత స్వార్దం తప్ప కొంతయినా మంచి కోసం మరో 
ఆలోచనే కరువవుతున్న ఈరోజుల్లో ఎన్నో ఒడిదుడుకుల మధ్య కూడా మిత్రులు గోపు 
చందర్రావు చేసిన ఈ మహత్మార్యాన్ని చూసి మెచ్చుకోడానికి మేధావులకి అనేక ఈగోలు 
అడ్డొచ్చినా, ఎంతో మంది సోకాల్డ్‌ స్వోత్కర్ష స్థితిమంతులు సైతం కనీస మద్దతు 
తెలపకపోయినా, ఒకనాడు లైబ్రరీ నిర్మాణ పనికని వచ్చిన మాష్టారి శిష్యుడు రోజుకూలీ 
సూర్యనారాయణ పనిచేస్తూ ఆ నిర్మాణ నేపథ్యం తెలుసుకుని కదిలిపోయాడు. మనసులోని 
అమలినమైన ఆర్థతకి అక్షర రూపమిచ్చి హృద్యమైన పాటగా మలిచి పాడాడు! విన్న సినిమా 
పాటల ప్రభావం బొత్తిగా లేకపోలేదు కానీ కష్టజీవి గుండె గొంతులో నుంచి స్వచ్చందంగా 
ఉబికిన పల్లె పదాల సౌరభాన్ని సంతరించుకుని లోతయిన గాఢతతో వచ్చిన ఆ పాట విన్న 
వెంటనే నా మనసులో ఇలా ముద్రించుకుపోయింది!ఆ పాట బ్యాక్‌ గ్రౌండ్తో పాటు మాష్టారు 
తో తీసిన “ప్రజాకవి వేమన గ్రంథాలయం” ఫొటోలతో చేసిన వీడియో ఈ పోస్ట్‌ తో 
పెడుతున్నాను. అతి సామాన్య పాఠశాల ఉపాధ్యాయునిగా మొదలైన మాష్టారి ప్రస్థానం 
అసాధారణ భావోద్యమ కారునిగా అందరకీ స్పూర్తినిచ్చేలా ఇలా వెలుగొందడం ఆనందంగా 
ఉంది. ఉద్యమ సాహిత్యం, మంచి పుస్తకాలు ఏవైనా మీ దగ్గర ఉంటే లైబ్రరీకి ఇవ్వచ్చు. 
అలాగే రచయితలు, కార్యకర్తలు లైబ్రరీనీ, ప్రాంగణాన్ని ఆరోగ్యకరమైన ప్రయత్నాలకి 
మద్దతుగా వినియోగించుకునే అవకాశం ఉంది. ఆయనకి హృదయపూర్వక అభినందనలు. 


సమాజహితమే, ఆమె అభిమతం! ' 
సరస్వతి కవుల. 
(ఆమె నిరంతర చైతన్యానికి ప్రతీక) 

సామాజిక కార్యాచరణతో ఏ కాస్త సంబంధం 
ఉన్నవారికయినా సరస్వతి కచ్చితంగా పరి చయం 
కావాలి. విదేశాల్లో చదివినా ఈ దేశ ప్రజానీకం కోసమే | = 
జీవితం పూర్తిగా వెచ్చిస్తు న్నారామె. నాకు తెలిసీ సరస్వతి 
గారు అడుగుపెట్టని ఆదివాసీ ప్రాంతాలు దాదాపు లేవు. 
కెమేరాపట్టుకుని స్వతంత్ర జర్నలిస్టుగా ఆమె చేసిన 
వ్రయాణాలు, పొందిన అను భూతులు, ఆమె 
ఫొటోగ్రఫీ, డాక్యుమెంటరీలు ఆ అనుభవాలే ఒక గొప్ప | | 
స్పూర్తి !పదేళ్ళక్రితం సంగతి. ఇటు ఉత్తరాంధ్రలోని |, 
కొవ్వాడ మొదలుకొని అటు కరీంనగర్‌ దగ్గర సింగరేణి 
గనుల వరకూ తనతోనూ, రామ కృష్ణరాజు గారితోనూ 
కలిసి చేసిన ప్రయా ణాలు అన్నీ గుర్తుండిపోయే అనుభవాలే. హైదరాబాదులోని 
లక్టీకాపూల్‌లో ప్రజా ఉద్య మాల జాతీయ వేదిక (NAPM) ఆఫీసు ఉం డేది. సమాచార 
హక్కు ప్రచార ఐక్య వేదిక మొదలు, జనవిజ్ఞానవేదిక వరకూ సామాజిక సంస్థలు కూడా 
ఆ కార్యాలయం ఆఫీసుని ఉపయోగించుకునేవి ! 
నేను అక్కడ అదే ఆఫీసులో కొన్నాళ్ళపాటు ఉన్నాను. టీ కి కేటిల్‌ ఉండేది. కొన్ని రోజులు 
చేతులు కాల్చుకున్నారాజుగారు ఉన్నప్పుడు తిండికి ఇబ్బంది ఉండేది కాదు. వద్దన్నాసరే 
ఆయనే అర్థం చేసుకుని ఏదోక హోటల్‌కి బయటకు తీసుకెళ్ళేవారు. సమా వేశాలూ, 
వర్ముషాపులు అవుతుండేవి. మూడు న్నప్పుడు పాల్గొనేవాడ్ని. ఎప్పుడూ ఎందుకూ బలవంతం 
చేయలేదు. అక్కడుం డగా నేర్చుకోవడానికి, తెల్సుకోడానికి మంచి అవకాశం ! 
ఆఫీసులో రెండు సిస్టమ్స్‌తో పాటు కావల్సి నన్ని పుస్తకాలు. అనేకానేక ఉద్యమ పరం 
పరల సాహిత్య సంచికలు. రాజేంద్రసింగ్‌ నుండీ నిఖిల్‌ డే వరకూ నేనక్కడే చూసాను. 
ఇంకా ఎందరో ఉద్యమకారులు వచ్చి పోతుం డేవారు. మన కోసం తెలీదు కనుక మౌనంగా 
ఆఫీసులో పని చేసుకునే బుద్ది మంతుడి గెటప్‌తో అందరి మాటలు వింటుం డేవాడ్ని 
సమయం దొరగ్గానే రాజు గారి తలని ప్రశ్న లతో తినేసేవాడ్ని, ఆయనతో మీటింగ్‌లకని 
బానే తిరిగేవాడ్ని ! 
కసరస్వకిగారికో కూడా బాగానే చనువు. ఎక్కడికెళ్ళినా ఇద్దరం గంటలకొద్దీ వాదనలు 


i it] 


"ాళృమ్మగానైతే ఎప్పుడెళ్ళినా ముందడిగే ప్రశ్న “తిన్నావా?” అనే. (శ్రీకాకుళం హీర మం 
డలం నుండి నల్గొండ నంది వనపర్తిలో ఆమె పొలం వరకూ ఎన్నో అనుభవాలు. కొవ్వాడ 
మెగా పవర్‌ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం నుంచి, పొందూరు ఖాదీ పరిశ్రమ 
చరిత్ర రికార్డు చేసే వరకూ ప్రత్యేకంగా వెళ్ళాం. సమాజం నుండి విడివడి ఆమె కంటూ 
వ్యక్తిగత జీవితం ఉన్నట్టు నాకైతే తెలీదు ! 

గాంధీ హింద్‌ స్వరాజ్‌ ప్రచారం నుండీ ఇప్పటికీ జరుగుతున్న చేనేత సంత వరకూ సరస్వతిది 
అలుపెరుగని కృషి ఆశ్చర్యం ఏమిటంటే నా కోసం ఆమె పడ్డ తపనలో వెయ్యోవంతైనా 
నేను ఆలోచించలేదేమో. అంత తలతిరుగుడు మనస్తత్వం మనది. తరచి చూస్తే తన 
గురించి ఏమీ రాయలేదు. ఇన్ని కార్యక్రమాలు చేసినా తన మంచి చెడలు కనుక్కోలేదు. 
కోవిడ్‌ తర్వాత గందరగోళం ఆవహించిన స్థితిలో సైతం వేక్సిన్‌, డిజిట లిజం పై ఇప్పటికీ 
పోరాటం చేస్తున్నారామె ! 

సామాజిక కార్యకర్తగా నన్ను నేను మల్బు కున్న మలుపుల్లో ఎన్ని జ్ఞాపకాలో. మొన్నీ 
మధ్యన ఇంటర్వ్యూలో సరస్వతి మాటలు చూసాను. అదే చైతన్యం, అదే నిబద్దత. తన 
మాటల్లో, చేతల్లో స్పష్టత. ఇప్పుడిక సామా జికంగా మరింత తిరోగమనం కళ్ళముందే 
కనిపిస్తోంది. సరస్వతి వంటి కార్యకర్తల అవసరం నానాటికీ పెరుగుతోంది. నిజానికి ఆమె 
గురించి ప్రత్యేకంగా కేటాయించి రాయాలి. ఐనప్పటికీ, మిత్రులు, శ్రేయో భిలాషి ఐన 
తన గురించి ఇప్పటికిలా ప్రేమతో చిరు పరిచయం! 

(ఆసక్తి ఉన్న వారనే కాదు. ప్రతిఒక్కరూ కచ్చితంగా తెల్సుకోవాల్సిన విషయాలు ఇవి. 
మన బతుకులు, మన వనరులు, చివరకి మన ఆలోచనలు మనవి కాకుండా పోతున్న 
వైనాన్ని పరిశీ లించండి. సరస్వతి తీసిన డాక్యుమెంటరీ చిత్రాలు, ఆమె ఇతర ప్రాజెక్టులు 
కూడా వెబ్సైట్‌ లో ఉంటాయి, చూడండి. ఆమె అన్నట్టు మరో స్వాతంత్ర్య పోరాటానికి 
సిద్ధపడడం మన బాధ్యతగా గుర్తిద్దాం, పదండి!) 


నిను లు 


ఒక ప్రేమికుడు - ఒక భావుకుడు 
డా. రాచకొండ నరసింహశర్మ 
(వంద సంవత్సరాల ఒక సుకవి పరిచయం) 


అసలేమాత్రం పరిచయం లేని రెండు 
పదుల పైబడిన యువ కుడి అక్షరాలు 
చదివి ప్రేమగా, అభిమానంగా ఇంటికి 
పిలిచి పర్సనల్‌ లైబ్రరీ అంతా తిప్పి 
చూవించడవే కాకుండా తన 
కలెక్షన్‌లోంచీ విదేశాల్లో తప్పా ఎక్కడా 
దొరకని విలువైన, అమూల్యమైన 
అపురూప గ్రంథాలు మోయగలిగినన్ని ఇచ్చి పంపిన ఒక గొప్ప వ్యక్తి గురించి మీకు 
చెప్పాలి ! 

పబ్లిక్‌ రిలేషన్స్‌ లోనూ, ఇన్వైటివ్‌ కమ్యూనికేషన్‌ లోనూ ఏమాత్రం [శ్రద్ధ లేనీ ఒక అరాచకవాదైన 
ఘాటు యువ రచైత అరచేతుల కొలతల్ని తీసుకుంటానని కబురంపడమే కాక, ఎంతో 
సౌమ్యంగా, గౌరవంగా మాట్లాడుతూ ఇంటికి ఆహ్వానించి హార్థికంగా ఆతిధ్యమిచ్చి చేతిలో 
ఒక చెక్‌ పెట్టిన వందేళ్ళ పెద్దాయన కోసమిలా మనసు విప్పాలి ! 

ఆంధ్రాంగ్ల సాహిత్యాల్లో లోతైన అధ్యయనం, భారతీయ పాశ్చాత్య సంస్కృతి శాస్త్రాల్లో 
అంతే పట్టుండీ, వైద్యడిగా ప్రపంచంలోని వివిధదేశాల్లో విసృతమైన అనుభవాల్ని 
మూటగట్టుకుని కూడా, తెలుగులో కుదిరినప్పుడల్లా రచనా వ్యాసంగాన్ని,అనువాద 
సాహిత్యాన్ని సుసం పన్నం చేయడానికి తపించే ఒక నూరేళ్ళ యువ జెత్సాహికుని గురించి 
రాయాలి ! 

ఆయనే డా. రాచకొండ నరసింహశర్మ ! 

సుమారు పదేళ్ళకి పైబడ్డ సంగతి. ఉమ్మడి మిత్రుడు విశాఖపట్నంలోని రాచకొండ రెసిడెన్సీ 
అపార్జ్మెంట్లో నన్ను కలవడం కోసం అప్పటికే ఎదురు చూస్తున్న పెద్దాయన దగ్గరకి ఒక 
ఫైన్‌ మార్నింగ్‌ తీసుకు వెళ్ళాడు. ఈరోజు ఆలోచిస్తే నేనెంత తలతిక్కగా ప్రవర్తించానో 
సిగ్గేస్తుంది. పొడిపొడిగా తప్పా అసలు సరిగా మాట్లాడనే లేదాయనతో ! 

ఆయనే చనువు తీసుకుని నేనె ప్పటికీ సంపాదించలేని గొప్ప గొప్ప గ్రంథాలెన్నిం టినోఎంపిక 
చేసి సంచిలో పెట్టి ఇచ్చారు. సాహిత్యం గురించి కాసేపు చర్చించారు. అప్పటికే 
అనారోగ్యంతో మంచం మీదున్న అర్జాంగిని అన్నపూర్ణమ్మ గార్ని చూపించారు. మీ 
క్జికోసం తెలుసు మిస్టర్‌ గౌరవ్‌ అంటూ ఆయన రచనలిచ్చి ఆప్యాయంగా పంపించారు 7” 


వాలు 


Pero ఒక చిత్రమయిన అలవాటు ఉంది. ప్రపంచం లోని ఎరిగిన వారు, ప్రముఖల 
అరచేతి నమూనాల్ని సేకరించ డం. ఆస్తిక, నాస్తికాలని కాదు కానీ దేవుడనే భావన ఆయన 
రచనల్లో అక్కడక్కడా కని పించినా, ప్రత్యేకంగా ఆయన ఆస్తికత్వాన్ని పాటించినట్లు కనిపించదు. 
అందుకే, భిన్న మార్గాల వారితో దేశవ్యాప్తంగా ఆయనకి స్నేహసంబంధాలు ! 
ఆరోజుల్లోనే కులాంతర వివాహం చేసుకున్న తీ శే. అన్న పూర్ణ డా.రాచకొండ నరసింహ 
శర్మ దంపతులది అచ్చమైన ఆదర్శవంతమైన జీవితం. పరిచయం అవసరం లేని రాచకొండ 
విశ్వనాథ శాస్త్రి గారు మొదలు వారి కుటుంబం లో ఎందరో విశిష్టమైన వ్యక్తులున్నారు. 
వారం దరి పరిచయ ప్రయత్నమే గతేడాది పిఠాపురం లో ఆవిష్కరించి పంచిన ఈ 
పుస్తకం! 

దశాబ్దంగా తలెత్తిన సంక్షోభం లో పుస్తకాలన్నీ అనేక లైబ్రరీ లకి ఇచ్చేసాను. ఎన్నడైనా ఉ 
త్తరాంధ్రకి పోవడం మినహా విశాఖపట్నం ప్రత్యేకంగా వెళ్ళడం, కార్యక్రమాల్లో పాల్గోవడం 
తగ్గిపో యింది. అంబేద్మర్‌ భవన్‌ మొదలుకొని ఆంధ్ర యూనివర్సిటీ వరకూ కార్యాచరణ 
కోసం తిరిగిన కాలం గతంగా మారి జ్ఞాపకంగా మిగిలి పోయింది ! 

మొన్నాయన గురించిన ఈ పుస్తకం ఆవిష్కరణ చేస్తూ కూడా అనుకున్నాను ఈసారి కలవడా 
నికైనా వెళ్ళాలని. ఈ ఆగస్టులో వంద సంవత్స రాలు పూర్తి చేసుకుంటున్న మిత్రులు, 
పెద్దలు, కవి, రచయిత, అనువాదకులు, ఎవర్నీ నొప్పించని మానవతావాది డా. రాచకొండ 
నరసింహశర్మ గారి గురించి ప్రేమతో ఇన్నాళ్ళ కిలా చిన్న పరిచయం ! 

(మిత్రుడు గౌరినాయుడు తీసుకురాగా, సో.సు. శతజయంతి వేదిక మీద జరిగిన ఆవిష్కరణ 
ప్పుడు డా. డి. వి. సూర్యారావు గారు రాసిన పుస్తకం చూసాను. పనుల ఒత్తిడి కారణంగా 
ఈమాత్రం రాయడానికి కూడా ఇంత కాలం పట్టింది. మిత్రులెవరైనా శ్రద్ధ తీసుకుని 
త్వరలో రానున్న శర్మగారి వందో పుట్టినరోజు జరిపితే బావుంటుందనే నా అభిప్రాయంతో 
ఈ రైటప్‌ !) 


Ns 


ఒక మెరుపు!ఒక చమకు !! ఒక తళుకు !!! 


మిత్రుడు సత్యనారాయణ గోల పరిచయం 


నిక్టివమైన సాధనంలో నుంచీ జీవితానికి శాశ్వతత్వం 
ప్రసాదించే ఘట్టం. నిర్లిప్తమైన 
కాలానికి చైతన్యమనే బెషధాన్ని ఛాయగా 
అందించే నిజం. సర్వవ్యాప్తమయిన మన 
కదలికల్ని సరికొత్తగా ఘనీభవింపజేసి 
సృజించే విధం! 
ఒక్క ఫొటో, ఒకే ఒక్క ఫొటో ! 
సత్యనారాయణ గోల. జైభారత్‌ అందించిన ఆత్మీయమిత్రుడు. ఈదేశ సంస్కృతిలో అట్ట 
డుగు వర్గాల అభివ్యక్తికి నిలువెత్తు రూపం. కెమేరాను తన శరీరంలో అవయవంగా 
అమర్చి దేహమంతా కళ్ళు చేసుకొని దేశమంతా కలియ తిరిగిన భావుకుడు !నల్లమల 
చెంచుల నుండి ఆదిలాబాద్‌ లోని గోండుల వరకూ, హైద్రాబాద్‌ పాతబస్తీతో మొదలు, ఢిల్లీ 
జంతర్మంతర్జాకా, కాశీ నుంచి కోల్మతా వరకూ సీట్‌ ఫొటోగ్రఫీకి ఆచరణలో కొత్త భాష్యం 
రాసినవాడు. ప్రధాన స్రవంతి గుర్తించని ఫొటో ఫిలాసఫర్‌ !మంచి ఫొటోగ్రఫీకి కొలమానం 
ఏంటో చెప్పే సాధికారికజీవి. ఫొటోగ్రఫీకి గ ప్పఖి టో గ్రఫీకి వ్యత్యాసం చెప్పగల నిపుణుడు. 
అన్నిటికీ మించి క్షేత్రస్థాయిలో ప్రజాస్వామిక కార్యా చరణను ఒద్దికగా ఒడిసి పట్టుకోవడానికి 
ఉత్సహంగా ఎంత దూరమైనా వెళ్ళగల స్వాప్నికుడు !సత్తీ అని అంతా ప్రేమగా పిల్చుకునే 
జైభారత్‌ సత్య నారాయణ గోల తన అభిరుచికి తగిన విధంగా మరింత ఎదగాలని 
కోరుకుంటూ, తనకీ,తన సహచరి, నా మిత్రురాలు, కార్యకర్త కృష్ణవేణికీ కూడా 
అభినందనలతో ఈ చిన్న రైటప్‌ ! 
(బెత్సాహికులు, ఆసక్తి ఉన్న మిత్రులు తన [8 పేజిలో మరిన్ని చూడచ్చు. అలాగేతన 
ఇతరేతర ఆసక్తుల గురించి తెల్సుకోవచ్చు. చాన్నాళ్ళ నుండి అనుకుంటున్నప్పటికీ ఇంత 

కాలానికి కుదిరిన మా సత్తి పరిచయం ఇలా.) 


tt HW 


టెన్షన్లూఅటెన్నన్లు144 సెక్షన్ల మధ్య 
మా బుడ్డోడి మొదిటి పుట్టినరోజు 


గొరవ్‌ + కళ్యాణి + సత్యాద్చిత్‌ 


జీవితం నాకు అందించిన అద్భుతం 
కళ్యాణి.తనది నాకు మాత్రమే సొంతమైన 
అరుద యిన బతుకు బాణీ. నాకోసంనా 
అనుకున్న వాళ్ళందర్నీ ఎదిరించి 
వచ్చేసింది. వస్తూనే ఎన్నెన్నో సంతోషాలను 
తెచ్చేని బండబారిన నా బతుకు పై 
కుమ్మరించి రంగులద్దింది. నిత్యం చీకట్లతో 
సావాసం చేసే వనవాసాన్ని తన చిరునవ్వుల 
వెలుగులతో పూర్తిగా నింపేసింది ! 
తనతో కలిసి నడవడం, ప్రవహించే నదిని 
(ప్రేమించడం. అంతెత్తు ఆకాశం ఒక్కసారిగా 
అరచేతుల్లో ఒదిగిపోవడం. ఆకు పచ్చని 
ప్రకృతి అమాంతంగా సిగ్గువడిపోయి 
మురిపెంగా ముంగురులు 
సవరించుకుంటూ ముసిముసిగా నవ్వడం. 
దశాబ్దాలుగా దాచుకున్న గుండెల్లో ని బాధ 
కట్టెలు తెంచుకు మరీ కన్నీటి పర్యం తమై 
సంతోషాల పన్నీటిని చిలకరించడం ! 
ఆస్వాదించాలే కాని అణ వణువూ అపు 
రూపమైన కానుకగా ఇచ్చింది కళ్యాణి. ఎన్నో 
అరాచకాల బారిన పడ్డ అల్లకల్లోలానికి ఒక 


అర్ద్జాన్ని నిర్దేశించి అర్జాంగి అయ్యింది. 
థి యట యణ 

బతుకు భారాన్నంతా స్వచ్చందంగా తన 
మీద వేసుకు మరీ నన్ను నిద్రపుచ్చింది. * 
భరోసాగా నేనుండగా నీకెందుకు కమ్మగా 


కాలం ఒడిలొ ఓ కునుకు తీయ్యి మంది. కష్టాల సుడిగుండాలైనా నష్టాల సెలయేళ్లైనా 
సరే కలిసే భరిద్దామంది ! దారే తెలీని నా ప్రయాణానికి ధైర్యం కళ్యాణి.తీరం లేని 
సముద్రాన్ని వెతుక్కుంటూ పోయే నాలాంటి అనామక నావికుడ్ని నమ్మి కలిసి 
పయనించడానికి ఈ అమ్మాయి ఎలా సిద్ద పడిందని నాకు ఎప్పటికీ తీరని ధర్మ 
సందేహం. ఇప్పుడేమో మా ఇరువురి వల్లా ఈ భూమ్మీదికి వచ్చిన కొత్త మనిషి 
మెల్లగా సంవత్సరంపొడుగునా పడుతూ లేస్తూ ఏదోలా నెగ్గుకొస్తూ మొదటి ఏడాదిని 
విజయవంతంగా దాటే స్తుండటం నాకో అబ్బురం ! 

ఈ ఏడాదినుండి మాకన్నా ఎక్కువగా మా సత్యా బాబుని చూసుకుంది మా అమ్మే. 
వాడి ఆలనా పాలనా దగ్గర్నుంచీ మేం ప్రశాంతంగా నిర్భయంగా ఉన్నామంటే అందుకు 
కారణం అన్నీ తానై వాడి బాగో గులు చూసుకునే బాబాయిలు, నాన్నమ్మ వాడికి ఉ 
౦డటం. అందుకే ఈరోజు రిస్క్‌ అని తెలిసి కూడా ఏడాదిగా పెరిగిన పిఠాపురం లోనే 
సాయంత్రం వాడి పుట్టినరోజు జరపాలని అనుకున్నాం ! 

నాన్న నుండి నేను తీసుకున్న కొన్ని అలవాట్లలో కాఫీ, ఉడుక్‌ లోన్‌, స్వీట్లు ముఖ్యమైనవి. 
కోపం, సిగరెట్లు, ఆటిట్యూడ్‌ లని బలవంతంగా వదిలించు కున్నాను. ఈ భూమ్మీద 
నా ఉనికికి కారణమైన నాన్న సత్య నారాయణ స్మృతిలో ఆయన పై ప్రేమతో మా 
ద్వారా ఉనికిలోకి వచ్చిన జీవికి నాన్న పేరు కలిసొచ్చేలా 'సత్యాద్విత్‌' అని పెట్టుకున్నాం. 
భాషా వ్యాకరణాలు ఎలాగైనా ఏడవనివ్వండి బంధానికి భావోద్వేగం కదా ప్రధానం ! 
సత్యం అద్వితీయమైనది. సత్యాన్వేషణ మహత్తర మైనది. సత్యానికి జీవితంతో దగ్గరి 
సంబంధం ఉంది. ఎవరి జీవితం వాళ్ళదైనట్టే, ఎవరి అన్వేషణ వాళ్ళు చేయాల్సిందే 
కానీ దీనికి మరో మార్గం లేదు. అలా మా జీవి తాల్లో కొత్త కాంతుల్ని పంచిన 
సత్యాద్విత్‌ మొదటి పుట్టిన రోజు సందర్భంగా నా ప్రాణం కళ్యాణికీ, సత్యాద్విత్‌కి 
గుండె లోతుల్లోంచి ప్రేమతో శుభాకాంక్షలు, శుభాభినందనలు ! 


Happy Eothday to Satyaduith 
(జూన్‌ 4 దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొన్న సమయంలో, మా ఊర్లో 
ఎప్పుడూ లేని విధంగా కేంద్ర బలగాలు మొదలుకొని ప్రత్యేక పోలీసు దళాల వరకూ 
దిగి పహారా కాస్తున్నప్పటికీ, ఆ గోలకి అయినంత దూరంలో రాష్ట్రమంతా ఈ ఊరి 
వైపే చూస్తున్న తరుణం లో వ్యక్తిగతంగా ఎన్ని భిన్న భావాలు ఉన్నా ఎందరు వారిస్తున్నా 
ఈ రోజు పిఠాపురం లోని ఇంట్లో కొద్దిమంది ఆత్మీయుల మధ్యన మా 'సత్యాద్విత్‌' 
పుట్టినరోజు జరుపుకుంటున్నాం!) 


ఆ రోజు ఉదయం నుంచి ఊర్లోకొచ్చే దారులన్నీ మూసుకుపోయాయి. ముందు రోజు రాత్రి 
నుండే ఎక్కడెక్కడి నుండో పదాతి దళాలన్నీ ఊర్లోకి దిగబడ్డాయి. మార్గాల న్నింటినీ ఇనుప 
కంచెలు మింగేసాయి. ఒక అప్రకటిత ఉద్రిక్తత వాతా వరణం. అంతటా నెలకొన్న ఓ అభద్రతా 
భావం. పేరుమోసిన రాజకీయ పార్టీలే కార్యక్రమాల్ని వాయిదా వేసుకునే సమయం. అలాంటి 
పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుక జరపడం ఎంత వరకూ సరైందనే ప్రశ్న వందసారైనా నాకు నేను 
వేసుకున్నాను ! 

మరోవైపు ఆహ్వానించిన వారంతా కూడా అదే భయం వెలిబుచ్చారు. అదేరోజు రుతు పవ 
నాలు కూడా రానున్నాయనే వార్తతో ఒక దశలో వాయిదా వేద్దామా అనే ఆలోచన కూడా 
చేసాను. ఎప్పుడూ వెన్నంటి ఉండే ఓ మిత్రు డన్నట్లు ఈ కార్యక్రమం తలపెట్టిన దగ్గర్నించీ ప్రతీ 
సీనూ క్లైమాక్స్‌ లాగానే జరిగింది. అసలే రిస్మని పిలిచినవారే పరిమితం అనుకుంటే, దాదాపు 
పదిమందికి పైగా పోలీసులు దారి మళ్ళించడం వల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ! 

అయినాసరే అటు హైదరాబాద్‌ నుంచి ఇటు విజయ నగరం వరకూ, రాయపూర్‌ నుంచీ 
తిరుపతి దాకా అభిమానంగా మా “సత్యా ద్వి! "పుట్టినరోజున (శ్రమపడి వచ్చిన అందరకీ 


పేరుపేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ మొత్తం కార్యక్రమంలో మిత్రులు నిలబడ్డ 
క్రమం కోసం ప్రత్యేకంగా ప్రస్థావించి తీరాలి. అడుగడుగునా వారి తోడ్పాటును గుర్తించి 
తీరాలి. అభిప్రాయ భేదాలు ఎన్నైనా ఉండనివ్వండి, ఐక్యతకి అనుబంధం కదా ప్రధానం ! 
దాదాపు దశాబ్ధంపైబడి ఇంటి ఓనరుగా,నాన్న కి స్నేహితులుగానే కాక మా కుటుంబ గ్రేయోభి 
లాషులుగా ఉంటూ మా ఇంట్లో ఏశుభకార్యం జరిగినా అది వాళ్ళింట్లోనే జరిగినంత సంబ 
రంగా ఫీలయ్యే కొత్తెంఏసురత్నం(ఏసుబాబు) అంకుల్‌, మంగా ఆంటీల సహకారం ఎప్పటికీ 
మర్చిపోలేం. మా కుటుంబంలోని కష్టసుఖాల న్నింటిలో తోడుగా నిలిచిన ప్రత్యక్ష సాక్షులు 
వాళ్ళు. ఆ దంపతుల్ని వచ్చినవారంతా మా బంధువులే అను కున్నారు తప్పా, ఇంటి ఓనర్లంటే 
నమ్మడం కష్టం ! ఓ మామూల మసాలాకొట్టు చూసుకునే మిత్రుడు. భార్య అనారోగ్యంతో 
కాకినాడ హాస్పిటల్లో ఉంది. తెల్లవార్లూ నిద్రలేదు.ఐనా, స్నేహం కారణంగా నాకిచ్చిన మాట 
అలాగే ఉంది. ఎంతటి వారినైనా అలాంటి పరీక్షా సమయాలు కుదేలు చేస్తాయ్‌. అలాంటి 
క్లిష్ట పరిస్థితులలో కూడా కేవలం నా కోసం ఉద యం నుండి రాత్రి వరకూ కనీసం టిఫినో, 
భోజనం కూడా చేయకుండా నూటేఖై పైబడి వచ్చిన వారందరికీ పదికి పైబడిన పదార్థాల్ని 
వండి వార్చిన వ్యక్తి మా రాజా! 

ఎంతమంది వెక్కిరించినా, వెకిలిచేష్టలు చేసినా చిన్నతనం నుండి లెక్కలేనన్ని ఒడి దుడుకులు 
ఎదుర్శొని ఒంటిచేత్తో రకరకాల పనుల్ని చక్కబెట్టగల నిపుణుడు. సొంతూరు నుండి పిఠాపురం 
వచ్చి ఇక్కడ మా బృందం లో సభ్యుడై బతుకుతెరువు కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. అన్నే 
నష్టాలుచవిచూసాడు. వృత్తిరీత్యా చిన్న కిరాణా వ్యాపారం చేసు కుంటూ కూడా మొత్తం బాధ్యతను 
నెత్తిమీద పెట్టుకుని నా భారాన్ని అయినంతలో తగ్గించిన వాడు. తనకి నా ఇతర మిత్రులతో 
పాటు ప్రత్యేక ధన్యవాదాలు !పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ ఇంట్లో కూతురి హడావుడి ఉన్నా 
(శ్రమలో భాగమైనమిత్రుడు, కానిస్టేబుల్లా పనిచేస్తూ డ్యూటీని ఎడ్డస్ట్‌ చేస్కుని వచ్చిన మిత్రుడూ, 
ఫ్యాన్సీ షాపు, మెడి కల్‌ ఫీల్డు, బ్యాంక్‌ రికవరీ ఏజంట్‌, (డ్రైవరు ఇలా శ్రమతో సహవాసం 
చేసే సహస్ర వృత్తుల శ్రేయోభిలాషులు అందరకీ పేరు పేరునా కృతజ్ఞతలు. మా ఆనందంలో 
భాగం పంచుకున్న మీ అందరికీ ఏమిచ్చు కోగలను, గుండె లోతుల్లోంచి వ్యక్త మయ్యే (ప్రేమ 
పూర్వక అనురాగాన్నీ ఆత్మీయతనీ తప్పా ! 

౯4444 you రజ and sil. 

(వచ్చినందరికీ చక్కనైన క్రోటాన్స్‌ మొక్కల్ని పంపిన సోదరుడు నర్సరీ సతీష్‌కి, అప్పటిక ప్పుడు 
అడిగినా కూడా కాదనక పిల్లల కోసం చూడముచ్చటైన కథల పుస్తకాల్ని పంపించిన జైభారత్‌ రజ 
నీకి, కమ్మనైనలడ్డూల్ని ప్యాక్‌ చేసి మరీ తెచ్చిన ఆశిష్‌ 6% తేజా టీంకి, కత్తితో కోస్తే కానీ విరగ 
నిజున్ను బాధ్యతతీస్మున్న సత్య సుధాకర్‌కి, సప్లయ్‌బాధ్యత చూసిన త్రివేణీ పద్మరాజుకి, గిఫ్ట్‌ ప్యాకింగ్‌ 
డిస్టిబ్యూషన్‌లో కంటిబ్యూట్‌ చేసిన విజ్ఞా వెంకట్రావు గారికి, పుష్పా థీనివాస్‌కి, గాయత్రీ, పావనీ 
సతీష్‌ ఇంకా ఇక్కడ స్థలాభావం వల్ల పేర్మొనని సన్నిహితులు అందరికీ ప్రేమతో ఈ రైటప్‌ !) 


